న 0 


డా॥ న ట్స్‌ శర్మ 





ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 


రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి 
తెలుగు అకాడమి, హైదరాబాదు 








01201. ౧2౮6 


తెలుగు అకాడమి ప్రచురణ 
లఘు (గ్రంథం (మోనోగ్రాఫ్‌) 


సాహిత్యం - జోతిషం 


రచయిత 
డా॥ సాగి కమలాకర శర్మ 
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 
నిజాం కళాశాల 
హైదరాబాదు 


4వ ప్రపంచ తెలుగు మహాసభలు 
27,28, 29 డిశంబరు, 2012 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 


న్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి రు 
[న గళ 
య. | శ 





తెలుగు అకాడమి, హైదరాబాదు 


వం4/70147/ -సంండూలి4/: 
4 ౯౭4౭46494404 ౧44డడీ జ 44 ఈం 60112224 (4 46 (0446 ౮౭444 6444242422 


4444007 

101 58821 1ఖం2121222 జయ 
5861601 : 2012 

2265 : ౨. నగ + 102 + 17 


(ల 
౦1024 ఉ!2రంయి. /రల20206 


(౦16 : 5000 
1106 : 3. 25/- 


0115166 09 950౮౮ గకగీ [గ 9నిల1, గరల8026- 500 029 
(గశగరసు2 142640) రేల 116 ౮౦౧౬౭10” 5001130166 501006 01 
₹0620గ001 0 30013 206 11062016 1 [ంళైం021 [209022 ట 
2 ౧6 ౮౧7610” 1౮౦1 ౦ ౧6 ౮౦౪ల౧606 0 106124 1 116 
[41015007 0 3020 లక06106 ల/౦100%0ల%6 అఆ 0011]. 


4// 7/దా ౫7/24దాంలు67 7? గబా రీం06 4272 ౮౧౯7640 7607౧64 4276 ౫70 
గ౦/౧౯౦౫ ర 724 ల ౧6/96/6064 ర 4677 రగ౦ంట్యూ/0/ 272) //220౮౯ 
1౪/70/6226 17740027 ై౭7౫సూంం7 ౧ ౯6 00గ్ర77్రింరి 0౫7269౧. 


తొ/రలింాంం4, 7002464 ఉ రిసగి4//64 ల) 


“0119241 ౬2600021 
0601202041 


తీణనంగ కంటం 2/ 
61324 [260001 0/06120261 


7004 07 724/4 
సంత 28 గి4/. త202 మ1 9000060, క్వె/రల౭024 


"హైదరాబాదు 





ఆంధ్రప్రదేశ్‌ 


సందేశం. 


(వ్రవంచవ్యావ్తంగా ఉన్న తెలుగువారిని ఒక్క వేదికపైకి 
తీసుకువచ్చేందుకు, తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర 
ప్రభుత్వం డిశంబరు 27 నుంచి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన 
తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యున్నత స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు 
చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న తెలుగువారందరూ 
పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, తెలుగువారు తమ గత చరిత్రను 
సంస్మరించుకొంటూ, ఉత్కష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికీ ఈ 
మహాసభలు ఎంతోగానో దోహదం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 3౩7 సంవత్సరాలు గడిచాయి. 
అయితే ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రపంచ సభలను నిర్వహించడానికి 
చొరవ చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ 
ప్రజాజీవితాల్ని ఎలా మెరుగుపరచాలీ తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి 
అనే దృష్టితో పనులు చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్థ్యాన్ని ఇటీవల 
జరిగిన జీవవైవిధ్యసదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలో 
ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమైంది. 

ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, 
సాంస్కృతిక పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన 
మన భారతదేశంలో తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 


విషయాల్లో జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం 
చర్చించవలసింది ఎంతో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష 
ఉనికిని కోల్పోకుండా పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని పలుదిశలా 
చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం 
కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, తెలుగు జాతి దేశవిదేశాల్లో తలెత్తుకు 
తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా ప్రభుత్వం, తెలుగు తేజం 
కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు సమాయత్తమైంది. 
ఈ సభలలో సదస్సులు, తెలుగువారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, 
లలితకళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల సమావేశాలు 
మొదలైన ఎన్నో అంశాలతో పాటు, పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘు[గ్రంథాల ప్రచురణ జరుగుతున్నది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల సందర్భంగా 
ప్రచురించే లఘు[గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాము. 


కంద్‌ డ్డ 


(యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 


సు దామోదర ఠాజనరసిల 


జ 





ఉపముఖ్యమంత్రి 
ఆంధ్రప్రదేశ్‌ 


లభఖినందన 

ఏ దేశమేగినా, ఎందుకాలిడినా 

పొగడరా నీతల్లి భూమి భారతిని 

నిలపరా నీజాతి నిండు గౌరవము 
అన్న మహాకవి రాయప్రోలు వాక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు 
నిత్యం స్మరించుకోతగినవి. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచంలోని అన్ని 
దేశాలలోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటూ 
ప్రశంసలు పొందుతున్న ఈ సమయంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు 
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 
ఇది తెలుగు భాషాఖిమానులకూ, కళా సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్నవారికీ 
ఒక పండగ. 





ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలను, మాతృసంస్కతిని 
పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ సందర్భంలో తెలుగు భాష జాతి 
వికాసం కోసం నిరంతరంగా కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా 
సంస్థ అయిన తెలుగు అకాడమికి 150 లఘు[గ్రంథాలను(మోనోగ్రాఫ్‌లను) 
రాయించి పుస్తకాలుగా తెచ్చే అవకాశం కల్పించాం. తెలుగు భాష, సంస్కృతి, 
చరిత్ర, సంప్రదాయఃలు, తెలుగుభాషోద్యమాలు, సాపొత్యకారులు, 
సంఘసంస్కర్తలు, కథ, నవల, వ్యాసం, కవిత్వం లాంటి వివిధ సాహిత్య 
ప్రక్రియలు, ఛందస్సు, ప్రకృతివైద్యం, ప్రాచీన ఆధునిక సాహిత్య సాంస్కృతిక 
విషయా లన్నింటి పై, సాహిత్యచరిత్రలపై పుస్తకాలు రాయించి ముద్రిస్తున్న తెలుగు 
అకాడమిని అభినందిస్తున్నాను. కొద్ది సమయంలో పుస్తకాలు రాయించి 
ముద్రించడం అనేది ఓయజ్ఞంగా భావించి చేస్తేనే తప్ప ఈ పని పూర్తి కాదు, ఆ 
పనిని తెలుగు అకాడమి విజయవంతంగా నిర్వహిస్తున్నది. 


ఇప్పుడు నిర్వపి"స్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ సందర్భంగా 
ప్రచురిస్తున్న పుస్తకాలు మశ భాషను, జాతిని, సంస్కృతిని, చరిత్రను సమున్నతంగా 
నిలబెట్టే యజ్ఞంలో, తెలుగు భాషా పరిరక్షణలో ఎంతో ఉపయోగపడతాయని 
ఆశిస్తున్నాను. తెలుగు భాష పరిరక్షణకోసం, బెన్నత్యం కోసం ప్రభుత్వం 
తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను 
ఆహ్వానిస్తూ, ఇన్ని పుస్తకాలు ముద్రిస్తున్న తెలుగు అకాడమి సంచాలకులకు, 
రచయితలకు మరియు అకాడమి సిబ్బందికి అభినందనలు తెలుపుతూ 
ప్రపంచంలో ఉన్న 18 కోట్ల మంది తెలుగు ప్రజల అభ్యున్నతి కోరుతూ.. 
మరోసారి అందరికీ నాహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 


“తల్లి నుడికంటె పరమామృతంబుకలదె” 


(సి.-చామాదర రాజనరసింహ) 





00౫ గ|0. 501, 51 [100% 
4-5106౬గీ.5. 5600161211241 
[/6612026 - 500 022 
01016 : 040-234511 68, 
23450541 


[2% :040-23450399 


శ 45 తన! కలగక లి 85648): 31.8. 
1101506 108 10౪గ5౧0 ఉ& ౧౯410౧9. ॥ 
&ీ7011ళ01029) & సి! ౪564౧05, ష్‌ 
ఉ&[0111౪ట త *ంల0 500/1063 & 500గ5, ౧.0.0. 
(౦౪61102060 4ీగ61)12 91264611 





లస! 





పల ళో 





ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై ౩7 ఏళ్ళ విరామం తరవాత చేసుకుంటున్న 
పండుగ (ప్రపంచ తెలుగు మహాసభలు, మన సంస్కృతిని నలుదిశలా 
వ్యాపింపజేస్తున్న తెలుగు వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని 
పంచుకునేందుకు, తెలుగు పరిమళాలు వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం 
ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు వారి సంస్కృతి బహుముఖీయమైంది. 
అందులో భాష, సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం 
వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి విశ్లేషించుకొని, వాటిని 
పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా 
భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ 
తెలుగు మహాసభల) నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ 
వ్యవధిలో అత్యంత సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ 
విదేశాల నుంచి తెలుగువారు స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో 
ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ 
చేసేందుకు ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక 
సంచికల పునశ్చరణ, వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి, అయితే కాలంతో 
పాటు అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటికప్పుడు తమ 
సంస్కృతిలోకి కొత్త నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు 
కలయికే”ఒక జాతిని నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని 
ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత 
మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. 
అందరం కలిసి, తెలుగుదనాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం 
ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష్క సాహిత్యం, సంస్కృతి 
పౌరజీవనం తదితర అంశాలపై లఘు[గ్రంథాలను నిష్టాతుల చేత రచింపబేసి 
ప్రచురించే గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
తెలుగు అకాడమి, ర్యాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు 
కలకాలం ఉపయోగించుకునే విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. 
వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, పండితులు ఆదరిస్తారని 
విశ్వసిస్తున్నాను. 
లా 


( ఆ వ హు న. 
న జ అటి హో లల 
/ తా. 


*ట్రి 


వట్టి వసంతకుమార్‌ 


భూమిక 


1968లో ప్రభుత్వం అప్పటి విద్యాశాఖమంత్రి మాన్యశ్రీ పి.వి. 
నరసింహారావు గారు తొలి అధ్యక్షులుగా స్థాపించిన తెలుగు అకాడమీ తెలుగు 
భాషా వికాసం కోసం చేస్తున్న కృషి అపరిమితం. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల 
పుస్తకాలు, మోనోగ్రాఫ్‌లు, నిఘంటువులు, మాండలిక పదకోశాలతో పాటు 
భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అనేక పుస్తకాలు ప్రచురిస్తూ 
తెలుగుభాషకోసం అకాడమి చేస్తున్న సేవలు అద్వితీయం. తెలుగు భాష, జాతి, 
సంస్కృతి (పేమికుడయిన మాన్యశ్రీ సి. దామోదర రాజనరసింహ గారు 
అధ్యక్షులుగా తెలుగు అకాడమి తన పరిధిని మరింత విస్తరించుకొని తెలుగు 
భాషలో శాశ్వతంగా మిగిలిపోగల అనేక పుస్తకాలను తీసుకువస్తున్నది. మహాకవి 
గుర్రం జాషువా పరిశోధన కేంద్రం నెలకొల్పి తద్వారా ప్రతి ఏటా 
సాహిత్యరంగంలో విశిష్టసేవ చేసిన ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండు 
లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వడం సాహిత్యవేత్తలకు, 
తెలుగు భాషకు చేస్తున్న సేవకు నిదర్శనం. తెలుగు వారి చరిత్రలోనే ఇది 
ప్రథమం. అకాడమి ప్రచురించే పుస్తకాలతో పాటు ఇటీవలి కాలంలో గురజాడ 
సాహిత్యసర్వస్వం, జాషువా పరిశోధన కేంద్రం తరఫున పుస్తకాలు ప్రచురించింది. 
తన 45 సంవత్సరాల చరిత్రలో దాదాపు 3500 శీర్షికలతో వివిధ గ్రంథాలను 
ప్రచురించి భారతదేశంలోని అకాడమిలన్నింటిలో తెలుగు అకాడమి అగ్రస్థానంలో 
నిలబడటం తెలుగు వారి కృషికి గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, 
చర్చాగోష్టులు నిర్వహించడంతో పాటు ఇటీవల జాషువా జయంతి సందర్భంగా 
“శతకవితావసంతం” నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కవితాచైతన్యానికి, కవులకు 
ప్రోత్సాహాన్నిచ్చింది తెలుగు అకాడమి. 


2012 డిశంబర్‌ 27,28, 29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న నాలుగవ 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం అకాడమి పై ఉన్న నమ్మకంతో 
150లఘు [గ్రంధాలను (మోనోగ్రాఫ్‌లను)రాయించి ప్రచురించే బాధ్యతను 
అప్పగించింది. తెలుగు భాష్క సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన 
శాస్త్రాలు, జాతి, సంస్కృతి ఒక్కటేమిటి తెలుగుకు సంబంధించిన వివిధ అంశాలను 
తీసుకొని పుస్తకాలు రాయించడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాలలో లబ్ద 
ప్రతిష్టులైనవారితో పాటు ఆయారంగాల్లో నిపుణులైన వాళ్ళతో పుస్తకాలు తయారు 


చేయించి ప్రచురిస్తున్నాం. తెలుగు భాషను, సాహిత్య సంస్కృతులను, సమస్త 
విషయాలను సమున్నతంగా నిలబెట్టగలమన్న నమ్మకంతోనే ఈ కృషి చేస్తున్నాం. 
తెలుగు సాహిత్యంలో అనర్హరత్నాలనదగిన, జాతి సంపదనదగిన పుస్తకాలను 
ప్రచురించే ఈ సువర్ణ అవకాశం మాకు కల్పించడమేగాక ఆర్థిక వనరులను 
అందించి ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారికి, సాంస్కృతిక శాఖ, 
సాంస్కృృతికమండలివారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖా మంత్రి 
తెలుగు అకాడమి అధ్యక్షులు మాన్యశ్రీ దామోదర రాజనరసింహ గారికి; 
సాంస్కృతిక శాఖామాత్యులు మాన్యశ్రీ వట్టి వసంతకువార్‌ గారికి 
కృతజ్ఞతాభివందనాలు. 

4వ (ప్రపంచ తెలుగు మహాసభల నిరర్వహణకుగాను ప్రభుత్వం 
నియమించిన ఉన్నతస్థాయి సంఘం సభ్యులు : 


శ్రీ ఆర్‌. వి. రమణమూర్తి, అధ్యక్షులు, సాంస్కృతిక మండలి 
శ్రీ 


మండలి బుద్ధప్రసాద్‌, రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షులు 


షి 


. జె. బాపురెడ్డి, ఐ.ఎ.ఎస్‌.,(0) 
కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్‌.,(6) సాంస్కృతిక శాఖ, సలహాదారులు 
వి. భాస్కర్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ, ఆం.ప్ర. 


ఎల్‌. వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్‌. కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం 


(ూ(6ఊఆ (ఈూ (రూ 


మతి చిత్రా రామచంద్రన్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ (దేవదాయ) 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
శ్రీ జి. బలరామయ్య, ఐ.ఎ.ఎస్‌., ప్రభుత్వ కార్యదర్శి, సాంస్కృతిక శాఖ 

శ్రీ జి. ఎన్‌. రావు, ఐ.ఎ.ఎస్‌.(6) ప్రత్యేకాధికారి, శిల్పారామం 

ఆచార్య కె. యాదగిరి, సంచాలకులు, తెలుగు అకాడమి 


దా. రాళ్లబండి కవితా ప్రసాద్‌, సంచాలకులు, సాంస్కృతిక శాఖ 


ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనతో పాటు లఘుగ్రంథాల 
తయారీలో తమ సహాయ సహకారాలు అందించినందుకు ఈ కమిటీ వారికి 
ధన్యవాదాలు తెలుపుతున్నాం. 
4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్న ఈ 
మోనోగ్రాఫ్‌లను అత్యంత స్వల్ప వ్యవధిలో తయారుచేయించడం జరిగింది. ఈ 
(గ్రంథాల్లో ఏవైనా దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే 
సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో 
సవరించగలమని తెలియజేస్తున్నాం. 
ధర్మమనుడు, తత్త్వమనుడు, యోగమనుడు 
ప్రాణిసాధింపగల సకలపరమార్థములకు 
తల్లిభాషప్రధాన సూత్రంబయగుట 
భాషకంటె నవ్యులకు తపస్సులేదు 


ఆచార్య కె. యాదగిరి 


సంచాలకులు 


01201. ౧2౮6 


తెలుగు అకాడమి సమన్వయ సంఘం 


ఆచార్య క. యాదగిరి 


సంచాలకులు 


డా॥ ఎం. మాణిక్యలక్ష్మి 


ఉపసంచాలకులు 
దా॥ ఎన్‌. యోగిబాబు 
డా! టి. అరవింద 
శ్రీ టి. రాజేందర్‌ కుమార్‌ 


శ్రీ ఎం. వెంకటేశం 


శ్రీమతి కె. గీతాంజలి 
డా ఎం. శైలజ 
దా॥ ఎస్‌.ఎ.టి. రాజ్యలక్ష్మి 
శ్రీమతి వి. అరుంధతి 


శ్రీ ఎస్‌. వేదవ్యాస్‌ 





౫ ఈ (గ్రంథంలో (థచురితమైన విషయాలకు, వివరాలకు అభ్యివాయాలకు 


ఆయా రచయితల్గూరచయి(త్రులే బాధ్యులు. 


01201. ౧2౮6 


ప్రవేశిక 


జ్యోతిష శాస్త్రం అందరికీ తెలిసినట్లుగా కేవలం ఫలితాలను తెలుసుకునే 
శాస్త్రం మాత్రమే కాదు. జ్యోతిషమంటే ఒక జీవన విధానం. అందరూ ఆలోచించే 
జ్యోతిశ్శాస్త్రం జ్యోతిషాధ్యయనంలో కేవలం నాలుగోవంతు మాత్రమే. దానికన్నా 
మానవుని జీవన విధానంపై ప్రభావాన్ని చూపించే వెలుగులు అత్యధికంగా 
ఉన్నాయి. మానవ జీవన విధానాన్ని నియంత్రించే జ్యోతిస్సుల ఆధారంగానే 
ఆయా ప్రాంతాల్లో సంస్కృతి, సంప్రదాయాలు వెల్లివిరిశాయి. వాటిని తరువాతి 
తరాలకు అందించే నేపథ్యంలోనే సాహిత్యం వేరు వేరు రూపాల్లో వ్యక్తమౌతూ 
ఉంటుంది. ఈ పరంపరంలో, సాహిత్యమార్గంలో నిబిడీకృతమైన జ్యోతిషశాస్త్రాన్ని 
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాజ్బయాన్ని జ్యోతిష కోణంలో అధ్యయనం చేస్తే మానవ 
పరిణామ విధానం, ఆ యా ప్రాంతాల్లో ఆకాశం ప్రభావితం చేసిన విధానాలు 
అవగతమవుతాయి. ఈ నేపథ్యంలో చేసిన పరిశోధన ఇది. 

జానపదుల జ్యోతిష విజ్ఞానం, జ్యోతిర్మయం వాజ్మయం పేర్లతో గతంలో 
నేను వ్రాసిన గ్రంథాలకు సంక్షిప్త రూపమే ఈ మోనోగ్రాఫ్‌. ప్రతి నక్షత్ర మండలం, 
ప్రతి రాశి వెనుక ఒక సాహిత్య భావన ఉన్నదని, దానిని పరిచయం చేయించే 
నేపథ్యమే దీనికి మూలమని తెలిపే ప్రయత్నమిది. ఈ ప్రయత్నంలో తరువాతి 
పరిశోధకులు మరింత ముందుకు వెళ్ళి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. 

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ గ్రంథాన్ని వెలికి తీసుకు 
వచ్చే ప్రయత్నం చేసిన తెలుగు అకాడమీ ప్రస్తుత అధ్యక్షులవారికి, నిర్వాహక 
సంఘానికి, తోడ్పడిన మిత్ర బృందానికి, కుటుంబ సభ్యులకు, అందరికీ ... 
పేరు పేరునా కృతజ్ఞతలు. 


- సాగి కమలాకర శర్మ 


01201. ౧2౮6౦ 


విషయ సూచిక 


ప్రవేశిక 
1. సాహిత్యం - జ్యోతిషం 
2. మేషాది రాశుల ఖగోళ స్వరూపాలు - సాహిత్యం 
8. తూర్పు, పశ్చిమ, ఉత్తరాకాశంలోని 
నక్షత్ర మండలాలు - సాహిత్యం 
4. దక్షిణాకాశ నక్షత్ర మండలాలు - సాహిత్యం 
5. జానపద వాజ్మయం - జ్యోతిషం 


6. జ్యోతిర్మయం వాజ్మయం 


38 


ర్‌డ్త 


7/2 


90 


98 


01201. ౧2౮6 





సాహిత్యం జా జ్యోతిషం 


శివునికి వాహనం 'నంది' మాత్రమే ఎందుకుండాలి? 

పార్వతికి వాహనం 'సింహం'గా ఎందుకు నిర్ణయించాలి? 
విష్ణువుకు గరుడుడు, సరస్వతికి హంస వాహనాలే ఎందుకు? 
ధ్రువుని కథలోని ధ్రువుడు పురాణ పాత్రా? ఆకాశంలోని (ధ్రువుడా? 
నరకాసుర వధ అంటే రాక్షసుణ్ణి చంపడమా? అయనం మారడమా? 
దక్షయజ్ఞ ధ్వంసంలో చివరకు దక్షునికి గొట్టి తల ఎందుకు పెట్టారు? 
కార్తికేయుడంటే కృత్తికా నక్షత్రానికి కుమారుడా? 

శివుడు చూడడం వల్లే మన్మథుడు మరణించాడా? 

అర్జునుడు (ఫల్గుణుడు) ఏ చేపలను చంపి, కన్యను పెళ్ళి చేసుకున్నాడు? 
భీముడు చంపిన బకాసురుని అస్తిత్వమేమిటి? 

నహుషుదనే వాడు భూమి మీద రాజా? ఆకాశంలోని మందడలమా? 
చంద్రునికి ఇరవై ఏడు మంది భార్యలున్నారా? 

తారాశశాంకంలో [గ్రహాల మధ్య వివాహాలకు అవకాశం ఉరదాకి 
ఇంద్రుడు వృత్రాసురుని చంపినాడా? 

త్రిపురాసురులెవరు? ఎట్లా మరణించారు? 

రాహుకేతువులు సూర్యచంద్రులను ఎందుకు పట్టి పీడిస్తున్నారు? 


(9, సాహిత్యం - జ్యోతిషం 


మనకు తెలిసిన పురాణాలు కేవలం 'పుక్కిటి పురాణాలా?” లేక వాటి 
వెనుక జ్యోతిష విజ్ఞానం ఉందా? 

మనకు తెలిసిన ఏ వైజ్ఞానిక శాస్తాన్నైనా వ్యక్తీకరించడానికి భాష, 
గుర్తుంచుకునేట్లు తెలియజేయడానికి సాహిత్యం అవసరమౌతుంది. ఆ యా 
భాషల్లో వేరు వేరు విజ్ఞాన విషయాలను సాహిత్యం వ్యక్తీకరించింది. 
మూలంలోకి తరచి చూసినప్పుడు మాత్రం దాని విశేషాలు అవగతమౌతాయి. 
మన పురాణసాహిత్యం, వైదిక వాబ్బయంలో చాలా భాగం జ్యోతిష ప్రతిపత్తిని, 
విశేషాలను తెలియజెప్పేవే. సిద్ధాంతభాగంతో సంబంధం ఉన్న ఈ కథలను 
తెలుసుకున్నప్పుడు మన వైజ్ఞానిక ప్రతిపత్తి అర్ధమవుతుంది. 

హితముతో కూడుకున్నది సాహిత్యం. ఆలోచనామృతం సాహిత్యం. 
అన్ని భాషల్లోనూ సాహిత్యం ఉంటుంది. ఆలోచనాపరుల మనోవిశ్లేషణ, ప్రకృతి 
విశ్లేషణ, సమాజ విశ్లేషణే ఈ సాహిత్యం. తమపై ప్రభావాన్ని చూపించే వేరు 
వేరు అంశాలను అనేక దృక్కోణాల్లో గమనించి లోకానికి తనదైన శైలిలో 
అందించేవారు రచయితలు, కవులు. ఈ దృక్కోణాలకు మూలం ఎన్నో విధాలుగా 
ఉన్నప్పటికీ లౌకికమైన, తన చుట్టూ ఉండే ఉదాహరణల ద్వారా విషయాన్ని 
తెలియజేసే ప్రయత్నాన్ని రచయిత చేస్తూ ఉంటాడు. ఆ యా అంశాలను మనం 
సూక్ష్మంగా గమనిస్తే రచయిత దర్శించిన మౌలికాంశం స్పష్టమౌతుంది. దానికి 
అవసరమైన అధ్యయనం విమర్శకునికి అవసరం అవుతుంది. తనకు తెలియనంత 
మాత్రాన రచయితను తప్పుపట్టడం విమర్శకుని అవివేకానికి కారణమవుతుంది. 
ఎన్నో శాస్త్రాల పరిజ్ఞానాన్ని సులువైన రీతిలో కథలరూపంలో అందించిన 
విధానం మనకు సాహిత్యంలో కనిపిస్తుంది. వానిని అధ్యయనం చేస్తే సాహిత్యానికి 
మూలమైన వేరు వేరు అంశాలు, వానిలోని వైజ్ఞానిక, శాస్త్రీయ పరిశీలనాంశాలు 
మనకు దర్శనమిస్తాయి. ఈ మార్గంలో జ్యోతిశ్శాస్త్రం సాహిత్యంపై చూపించిన 
ప్రభావం, ముద్ర, ప్రతీకాత్మక విధానం అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 


జ్యోతిషం సాహిత్యావిర్భావానికి మూలం : 
పదార్థ వ్యక్తానికి పూర్వం ఉన్న కారణశక్తి పేరే జ్యోతి. ఇది అన్ని 
పదార్థాల కన్నా పెద్దది. సర్వవ్యాపక గుణం కలిగినటువంటిది. ప్రకాశమనేది 


సాహిత్యం - జ్యోతిషం ఏ 


సూక్ష్మమైంది. సూక్ష్మం స్థూలం కన్నా బలమైంది. ఈ సూక్ష్మమైనదే మానవుని 
మనస్సు, బుద్ధి, ఆత్మలలో ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన ప్రకాశమే ఆత్మను 
బుద్ధిచేత, మనస్సుచేత వివేచింపచేస్తుంది. వివేచించిన తత్త్వాన్ని తరువాతి దశలో 
ముఖం ద్వారా వ్యక్తం చేస్తుంది. అదే భాష. అంటే భాషకంటే ప్రకాశం పూర్వం. 
పదార్థ తత్త్వ ప్రకాశమైన జ్యోతిస్సు మూలమైంది, ప్రతిపాదకమైంది, ప్రధానమైంది. 

భాషకన్నా పూర్వం జ్యోతిష సంబంధమైన ఆలోచనలున్నట్లు 
అర్ధమౌతుంది. ఒక క్రమపద్ధతిలో సూర్యుడు ఉదయించడం, ఆ సమయంలో 
ప్రకృతిలోని పశుపక్ష్యాదులన్నీ మేల్కొనడం, ఆహార సముపార్దనకై తిరగడం, 
రాత్రి కాగానే వాటి గూళ్ళకు చేరి నిద్రించడం, సూర్యోదయ కాలంలోని 
సృష్టి చైతన్యం, సూర్యాస్తమయ కాలానికి నిద్రాణస్థితి ... ఇవన్నీ ముందుగా 
ఆదిమ మానవునిపై ప్రభావం కలుగజేశాయి. పౌర్ణమి నాటి చంద్రుని 
వెన్నెల ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించింది. ఒకేవైపున ఉదయించే సూర్యుడు, 
ఒకే క్రమంలో ఏర్పడే బుతువులు ఉత్కంఠను కలిగించాయి. ఈ రకమైన 
జిజ్ఞాస జ్యోతిష శాస్త్రాన్వేషణకు, విశ్లేషణకు దారితీసింది. 

ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోనూ ఆకాశ పరిశీలన ఉంది. 
గ్రహగతుల నిర్ణయం ఉంది. నక్షత్ర మండలాల ఆకృతుల ఆధారంగా వానిపై 
కథలు అల్లడం ఉంది. ఆయా ప్రాంతాలలోని సామాజికాది పరిస్థితుల 
ఆధారంగా ఈ నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఒక నక్షత్ర మండలానికి 
సంబంధించిన కథ దాదాపుగా కొద్ది కొద్ది భేదాలతో ప్రపంచ సాహిత్యంలో 
ఒకే విధంగా ఉంటుంది. ఈ విధమైన పరిశీలన వల్ల సాహిత్యానికి జ్యోతిషమే 
మూలమనే సిద్ధాంతం తెలుస్తుంది. 


ఒక నక్షత్ర మండలానికి సంబంధించిన గాథకు ఆ నక్షత్రానికి 
సంబంధించిన పేరు, దాని ఆకృతి, దాని అధిదైవం, దాని ప్రక్కన్నే ఉన్న 
ఇతర నక్షత్ర మండలాలు, దాని ఎదురుగా అంటే 180 డిగ్రీలలో ఉండే 
నక్షత్ర మండలాలు మొదలైనవన్నీ కథా నిర్మాణంలో ప్రాధాన్యం వహించాయి. 
అటువంటి గాథలన్నీ పరిశీలిస్తే సాహిత్యానికి జ్యోతిషమే మూలమని 
అర్ధమౌతుంది. 


డే సాహిత్యం - జ్యోతిషం 


జ్యోతిషం కాలజ్ఞాన స్వరూప శాస్త్రం. వేరువేరు కాలమానాలు 
ఏర్పడడానికి జ్యోతిస్సులే మూలకారణం. కాలాలలో కనిపించే తేడాలకు 
జ్యోతిస్సులైన సూర్యచంద్రాదులే మూలంగా ఉన్నాయి. ఈ తేడాలకు 
సంబంధించిన విషయపరంగా కూడా సాహిత్యం ఏర్పడింది. అదేవిధంగా 
(ప్రకృతిలోనూ, నక్షత్రాలలోనూ, భూ అయనాంశ పరమైన చలనాలలోనూ, 
యుగ, సంవత్సర, అయన, బుతు, మాస, పక్ష దిన సంబంధమైన కాలాంశాల 
లోనూ కలిగే మార్పులు కూడా సాహిత్యావిర్భావానికి కారణాలైనాయి. 

ఒక నక్షత్రం సూర్యోదయం కన్నా ముందు తూర్పుటాకాశంలో 
ఉదయించినపుడు ఆ యా నక్షత్రాలకు ఆయా రోజుల్లో పూజలు చేయాలని, 
పండుగ చేసుకోవాలని వైదిక సాహిత్యం సూచించింది. వైదిక వాజ్బయం, 
ఆర్షవాజ్బయం, వాని వ్యాఖ్యానాలుగా ఏర్పడిన పురాణ సాహిత్యం, సంస్కృత 
సాహిత్యం... వీటియొక్క అనువాదాలైన తెలుగు సాహిత్యాంశాలు.. ఈ 
క్రమంలో మనకు సాహిత్య విషయంలో మూలాలుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ 
జాగ్రత్తగా గమనిస్తే కథాక్రమంలో కూడా ఒక స్పష్టమైన రీతి కనిపిస్తూ 
ఉంటుంది. 

జ్యోతిషవిజ్ఞానం సాహిత్యంలో వ్యక్తమైన రీతిని పరిశీలించడానికి 
ముందుగా వైదిక సాహిత్యాన్ని పరిశీలించాలి. కాలస్వరూపం, నక్ష్మత్ర 
స్వరూపాలు, చంద్రమార్గంలోని నక్షత్ర మండలాలే కాక, ఇతర మండలాలలోని 
నక్ష్మత్రాలు, వాటికి సంబంధించిన విశేషాలు, వేదాలు, (బ్రాహ్మణాలు, 
ఆరణ్యకాలు, సంహితలు, ఉపనిషత్తులు, స్మృతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. వైదిక 
సాహిత్యంలో వ్యక్తియొక్క ఆలోచనలకు హేతువైన ఈ జ్ఞానం యొక్క 
మూలరూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆకాశంలో కసపించే నక్షత్ర, గ్రహ 
తారాగణాలు, సూర్యచంద్రాదులు తమపై చూపే ప్రభావాలు, సూర్య, చంద్ర, 
నక్ష్మత్రాల ద్వారా చేసే కాలగణనలు, కాలాన్ని విభజించుకొని వేరు వేరు 
కాలాంశాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వేరు వేరు నక్షత్రాలు తూర్పు 
ఆకాశంలోనూ, పశ్చిమాకాశంలోనూ ఉదయించి, అస్తమిస్తున్నప్పుడు 
ప్రకృతిలో జరిగే మార్పులు మొదలైన వివరాలతో కూడిన వైదిక సాహిత్యం 


సాహిత్యం - జ్యోతిషం వ్‌ 


ఈ జ్యోతిర్విజ్ఞానం యొక్క మొట్టమొదటి ప్రచార వేదిక. ఈ వైదికవాజ్బయంలో 
కేవలం జ్యోతిష విషయాలనే చెప్పే మంత్రభాగాలు కొన్ని మాత్రమే. ఇతర 
విషయాలను చెపుతున్నప్పుడు ప్రాసంగికంగానో, ఉదాహరణాత్మకంగానో, 
కథనాత్మకంగానో జ్యోతిస్సులనే తీసుకొని విశ్లేషణ చేయడం ఈ సాహిత్యంలో 
కనిపిస్తున్న విషయం. ఎప్పుడైనా బాగా తెలిసిన అంశాన్ని మాత్రమే మనం 
ఉదాహరణగా తీసుకొంటాం. జ్యోతిస్సులు ఆ విధంగా సాహిత్యంలో 
వ్యక్తమయ్యాయంటే అప్పటికే వ్యక్తిపై వీటి ప్రభావం ఎంత అధికంగా ఉండేదో 
మనం అర్థం చేసుకోవచ్చు. 

వైదిక సాహిత్యంలో తెలియజేసిన చిన్న చిన్న అంశాల యొక్క మూల 
స్వరూపం తెలిసిన పురాణ సాహితీవేత్తలు తాము [గ్రహించిన అంశాలను 
కొన్ని కథలుగా వ్రాస్తూ, విషయాన్ని పెంపు చేస్తూ వచ్చారు. సాహిత్య సృష్టిలో 
కల్పన లేకుండా కేవలం మూలమే చెప్పడం వల్ల (శ్రోతకు అది ఆనందాన్ని 
కలిగించదు, అది గుర్తుంచుకోవడానికి హేతువు కాదు. ఆ యా కథలు 
మానవుని నిత్యజీవితంలో గమనించే అంశాలతో పోల్చడం వల్ల అవి బాగా 
గుర్తుండిపోతాయనే భావంతో జ్యోతిర్విజ్ఞానంలోని అంశాలు కథనాంశాలుగా 
మారాయి. కేవలం జ్యోతిషమే కాకుండా ఇతరమైన అంశాలు కూడా 
కథనాంశాలుగా మారినప్పటికీ ఎక్కువ పాత్రను పోషించినవి మాత్రం 
జ్యోతిస్సులే. ఆ యా కథల యొక్క మూల స్వరూపం జ్యోతిస్సులు. ప్రాథమిక 
వ్యక్తీకరణ వేదాలైతే, వేదాధ్యయనం ప్రకృతి పరిశీలన ద్వారా ఆ యా 
అంశాలను రూఢి చేసుకొని చేయాల్సిన మార్పులను సూచించుకుంటూ 
కథనాత్మకంగా పురాణసాహిత్యం తెలియజేసింది. పురాణసాహిత్యంలోని కొన్ని 
అంశాలు సంస్కృత మరియు ఇతర భాషా సాహిత్యాలకు మూలం అయినాయి. 
పురాణంలోని చిన్నకథ కావ్యాలలో మరింత పెరిగి కొన్ని నూతనాంశాలను 
కలుపుకొని రమ్యంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ విషయ విశ్లేషణ చేస్తుంది. 
కావ్యాలలోని ఈ కథ ప్రబంధాలలో అత్యంత విసృతంగా ఎదిగి అనేక 
రకాల వర్ణనాంశాలను కలుపుకొంటూ పెద్దకథగా మారిపోతోంది. ఈ 
పెద్ద్దథలోనూ మూలమైన కథయొక్క విశేషాలే ఉంటాయి. కాని కేవలం ఆ 


6 సాహిత్యం - జ్యోతిషం 


విశేషాలే కాకుండా ఇతరమైన ఎన్నో అంశాలను సందర్భానుసారంగా చేర్చడం 
వల్ల అది సుదీర్ధమౌతుంది. ఈ రకమైన పెంపు సాహితీవేత్తలందరికీ 
సుపరిచితమే. ఈ విధంగా సాహిత్యపరంగా చెప్పాల్సిన అంశాలకు మూలం 
మొదలు వైదికం, తరువాత పురాణం అక్కడనుండి సంస్కృత సాహిత్యం, దీన్ని 
మూలం చేసుకున్న తెలుగుసాహిత్యం, ఇతర భాషా సాహిత్యాదులు వరుసగా 
కనిపిస్తున్నాయి. 

అదేవిధంగా జానపదులకు గానీ జ్ఞానపథులకు గాని తాము 
గమనించిన ఒక చుక్కలగుంపు యొక్క ఆకారం తాము, తమచుట్టూ చూస్తున్న 
జంతువులు, పక్షులు, వస్తువులు మొదలైన ఏదో ఒక అంశంగా స్ఫురిస్తూ 
ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కనపడుతున్న సమయంలో చిన్నపిల్లలకు 
వాటిని చూపిస్తే వారు మాట్లాడుకునే మాటల్లో తాము గమనించిన ఆకృతిలో 
ఆ యా మబ్బుల ఆకృతి ఎట్లా మారుతున్నాయో చెప్పుకుంటూ ఉంటారు. 
తాము నూతనంగా గమనించిన ప్రతి వస్తువులోనూ తాము పూర్వం చూసిన, 
తమకు పరిచయం ఉన్న అంశాలతో పోలికలను చెప్పంటారు. ఎప్పటికప్పుదే 
కదిలిపోయి, మారిపోయే మబ్బులను గూర్చి జ్ఞానపరంగా ఇంకా ఎదగని 
పిల్లవాడే అంత పోలికలను చెప్పగలుగుతున్నప్పుడు ఎప్పటికీ మారకుంగా 
ఉంటూ నిత్యం సాయంత్రం కాగానే దర్శనమిస్తూ ఉండే ఆ నక్షత్రాల ఆకృతిని 
గూర్చి విజ్ఞానవంతుడైన మానవుడు మరెంతో చెప్పగలగాలి. తాము నూతనంగా 
గమనించిన చుక్కల ఆకృతిని వాటి పక్కనే ఇంతకు ముందు గమనించిన 
ఆకారంతో కలిపి వారిద్దరి మధ్య సన్నిహిత బాంధవ్యాలనో, విరోధాలనో 
ఏర్పాటు చేస్తూ చేసే భావ వ్యక్తీకరణ ఆ చుక్కల గుంపుకున్న సాహిత్యానికి 
మూలమౌతుంది. ఒక చుక్కలగుంపు ద్వారా ఏర్పడ్డ చిన్న కథనం క్రమంలో 
అందరి పరిశీలనానుభవంతో పెద్ద సాహిత్యంగా మారడం మనకు అనుభవైక 
వేద్యమే. 

సూర్యాస్తమయం కాగానే రాత్రిపూట ఆకాశంలో నక్ష్మత్రాలు 
ఉదయిస్తుంటాయి. అవి వ్యక్తియొక్క ఆలోచనాపథ మార్గనిర్దేశాలుగా 
మారాయి. ఒకానొకసారి రాత్రి కాగానే ఉదయించిన ఒక చుక్కల గుంపు 


సాహిత్యం - జ్యోతిషం ళ్‌ 


దాదాపు ఆరు నెలలపాటు ఆకాశంలో వేరు వేరు స్థానాల్లో కనిపిస్తూ ఒకేసారి 
మాయమై పోతుంది. ఈ ఆరునెలలపాటు రోజూ దాన్ని చూసి దానితో 
మిత్రత్వానుబంధం సాహిత్యానుబంధాన్ని వ్యక్తి ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళీ 
ఆరు నెలల కాలానికి తూర్పు ఆకాశంలో అది కనిపించేసరికి తమ 
పాతమిత్రుడు కనిపించినంత సంతోషంతో ఉత్సవం, పండుగ చేసుకున్నాడు. 
మళ్ళీ ఆరునెలల పాటు దానితో సహవాసం చేస్తూ దాని చుట్టూ అనేక 
కథలను అల్లుకోవడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఎన్నో నక్షత్ర 
మండలాలను గూర్చిన కథలు మనకు సాహిత్యంలో కనిపిస్తుంటాయి. ఈ 
కథలు కొన్నిసార్లు ప్రత్యక్షంగా ఆ యా పేర్లతోనే ఉండగా, చాలా ప్రదేశాల్లో 
ఇతరమైన మార్పులతో కనిపిస్తుంటాయి. వాటిని గమనించి విశ్లేషించడం 
ద్వారా ఆ యా నక్షత్ర స్వరూపాలు, వాటి ప్రభావాలు అవగతమౌతాయి. 

సాహిత్యంలోని జ్యోతిర్విశేషాలను గమనించడానికి స్పష్టమైన పరిజ్ఞానం 
ప్రస్తుత సమాజానికి అవసరం. నిత్యం జ్యోతిస్సులను గమనించగలిగే 
వాతావరణంలో లేనివారికి తాము వినే కథనాలకు మూలం జ్యోతిషంలో 
ఉందనే విషయమే అర్థం కాకపోవచ్చు. జ్యోతిష పరిజ్ఞానానికి సంబంధించిన 
అంశాలను స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా (గ్రహ, నక్ష్మత్ర, తారా 
సముదాయాల విశేషాలను, కాలజ్ఞానాన్ని పరిపూర్ణంగా అర్ధం చేసుకోవచ్చు. 
బుగ్వేదాంగ జ్యోతిషం నుండి ఇప్పటివరకు వ్రాసిన వేరు వేరు జ్యోతిష శాస్త్ర 
[గ్రంథాలు ఈ జ్యోతిస్సుల అధ్యయనానికి మూలాలు. ప్రపంచంలో లిఖిత 
రూపాన్ని సంతరించుకున్న అన్ని భాషలలోనూ జ్యోతిష గ్రంథాలున్నాయి. 
అన్ని సాహిత్యాలలోనూ జ్యోతిషాంశాలు చేరాయి. సాహిత్యరూపంగా 
వ్యక్తీకరించలేని భాషలకు సంబంధించిన మానవ జాతుల్లో జ్యోతిష ప్రభావాలు 
ఆచారాలుగానో, విశ్వాసాలుగానో ఉండిపోయాయి. ఈ విధంగా కాంతి 
ఉన్న ప్రతిచోటా జ్యోతిషజ్ఞానం వికసించింది. ఆ కాంతుల ప్రభావాన్ని అందరూ 
తమకు తోచినంత అధ్యయనం చేయగలిగారు. 

సాహిత్యపరంగా ఒక కథ ఏర్పడడానికి జ్యోతిష విజ్ఞానంలోని - ఒక 
నక్షత్ర మండలం, అది ఉన్న రాశిపేర్లు, ఆకృతులు, అధిదైవాలు - ప్రక్కనే 


ఠి సాహిత్యం - జ్యోతిషం 


ఉన్న నక్షత్రాలు, రాశులు వాటి ఆకృతులు, పేర్లు అధిదైవాలు - ఎదురుగా 
ఉన్న నక్షత్రం, రాశి, పేరు, ఆకృతి, అధిదైవం - ఆయా నక్షత్రాలు సూర్యోదయం 
కన్నా ముందు, సూర్యాస్తమయ కాలంలో తూర్పుటాకాశంలో ఉదయించడం, 
రాత్రిపూట నడినెత్తిమీద కనిపించడం, ప్రకృతిపై తీవ్రమైన ప్రభావాన్ని 
కలుగజేయడం, కాల సంబంధమైన మార్పులను సూచించడం ... మొదలైన 
ప్రకృతిలో జరిగే మంచి, చెడు మార్పులు కారణా లవుతున్నాయి. 

ఏదైనా ఒక శాస్రీయాంశం పరిశోధనశాలలో తన అస్తిత్వాన్ని 
రూపొందించుకుంటున్నప్పుడు జనబాహుళ్యంలో దాని ప్రచారం అతి తక్కువగా 
ఉంటుంది. దానిని శాస్త్రంగా ప్రచారం చేసినప్పుడు కూడా అది కొంతమంది 
మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. కాని అదే శాస్త్రం సామాన్యునికి 
నిత్యజీవనావసరం అనే భావం ఎప్పుడైతే స్ఫురిస్తుందో అప్పుడే దాన్ని వ్యక్తి 
నిత్యజీవనధర్శ్మంగా మలవడం జరుగుతుంది. ఆ సమయంలో దాని శాస్త్రత్వాన్ని 
అది కోల్పోయి నిత్యజీవనావసరమైన అంశంగానే మిగిలోతుంది. ఒకవేళ 
దానికి ఈ రూపాన్నివ్వకపోతే దానిలోని మంచిని దగ్గరకు చేసుకోడానికి 
అందరు సందేహపడుతుంటారు. అందుకే మన పూర్వ ధర్మశాస్త్రకర్తలు జ్యోతిషం 
లోని ఉపయోగకరమైన అనేక అంశాలను నిత్య జీవనధర్మాలుగా మార్చి 
వేశారు. వాటి ప్రభావాన్ని పరోక్షంగా అందరికీ తెలియజేశారు. దానివల్ల 
జ్యోతిష శాస్త్రానికి విసృత ప్రచారం ఏర్పడింది. అందుకే ఈ శాస్త్రవిజ్ఞానం 
సాహిత్య రూపాల్లో వైదిక సాహిత్యం నుండి జానపద సాహిత్యం వరకు 
కనిపిస్తూ ఉంది. ఆ యా సాహిత్యాలు, ధార్మిక నియమాల వెనుకనున్న శాస్త్ర 
పరిజ్ఞానం ప్రస్తుతం అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. 

వాబ్మయానికి మూలమైన జ్యోతిష విజ్ఞానాన్ని చర్చించాలంటే కొన్ని 
జ్యోతిషాంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా 
ఫలిత జ్యోతిషాన్ని గమనించి ఫలితాలను చూడాల్సిన అవసరం, ఆవశ్యకత 
లేదు. కాని సాధారణ జ్యోతిష పరిజ్ఞానం మాత్రం అవసరం. దానిలో 
రాశిచక్రంలో ఉన్న రాశులు, వాటి ఆకృతులు, అధిదైవాలు, వేరు వేరు 
రాశులకు అనుబంధమైన కథాకథనాలను సూక్ష్మంగా చర్చించుకోవాల్సి 


ఆల్‌ లా ఇళ్ళ 


సాహిత్యం - జ్యోతిషం 0 


ఉంటుంది. మొత్తం ఆకాశంలో ఎన్నో నక్షత మండలాలుంటాయి. వాటిని 
గూర్చి తూర్పు, పళ్చిమ, ఉత్తర, దక్షిణ ఆకాశాల్లో ఉండే మండలాలుగా 
విభజించి ఆ మండలాలకు అనుసరించిన సాహిత్యాన్ని వివేచించడం, 
సూచించడం జరిగింది. మన రాశి చక్రం లేదా రవిమార్గకు అనుబంధంగా 
ఉన్న రాశి, గ్రహ, నక్షత్రాలను గూర్చి కొన్ని అంశాలను ఇక్కడ పరిశీలిద్దాం. 
నక్షత్రాలు - ఆకృతులు : 

ఆకాశంలో కనిపించే నక్షత్రాలు నిజానికి కొన్ని తారల సమూహాలు. 
ఆ నక్షత్రాల ఆకృతులు వేరు వేరుగా ఉంటాయి. ఆ యా నక్షత్రాలకు 
అధిదైవాలను కూడా వైదికకాలం నుండి సూచించడం జరిగింది. ఆయా 
ఆకృతులు సాహిత్యంలో వేరు వేరు కథలకు మూలమైనాయి. అదేవిధంగా 
ఆ యా నక్షత్రాలకు సంబంధించిన అధిదైవాలకు సంబంధించిన కథలు 
కూడా సాహిత్యంలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అశ్విని నుండి రేవతి వరకు 
ఉన్న నక్షత్రాలు రవిమార్గంలో ఉన్న నక్షత్రాలు మాత్రమే. 860 డిగ్రీల రవి 
మార్గంలో చంద్రుడు ప్రతిరోజూ ఏ నక్షత్రానికి దగ్గరలో కనిపిస్తుంటాడో 
అదే ఆ రోజు నక్షత్రంగా చెప్పబడుతుంది. ఆకాశంలో ఈ 27 నక్షత్రాలే కాక 
ఇతర నక్షత మండలాలు చాలా ఉన్నప్పటికీ (గగ్రహసంచార మార్గం కలిగిన 
వీటికి ప్రాముఖ్యం బాగా ఏర్పడింది. అధ్యయన సౌలభ్యం కోసం 
వరాహమిహిరుని కాలం నుండి వీటికి ప్రారంభ బిందువు అశ్చ్వినిగా, అంత్య 


బిందువు రేవతిగా భావించడం జరిగింది. వాటి యొక్క ఆకృతుల ఆధారంగా 
సాహిత్యంతో వేరు వేరు కథలు ఏర్పడినాయి. 


అశ్విని తురగముఖాళ్చినీ త్రీణి (గుర్రం ముఖం ఆకృతిలో మూడు) 
భరణి భరణీ యోని త్రీణి (యోని ఆకృతిలో మూడు తారలు) 
కృత్తిక కృత్తికా క్షురాషట్కం (మంగలికత్తి ఆకృతిలో ఆరు తారలు) 
రోహిణి శకటం పంచరోహిణి (బండి ఆకృతిలో అయిదు తారలు) 
మృగశిర మృగశిరా శీర్షం త్రయం (శీర్నాకారంలో మూడు తారలు) 
ఆరుద్ర ఆగ్రా ప్రవాళ మేకం (పగడం ఆకృతిలో మెరుస్తూ ఒకటి) 


పునర్వసు పునర్వసూ కులాల చక్రం పంచ (చక్రాకృతిలో ఐదు) 


మూల 
పూర్వాషాఢ 


ఉత్తరాషాఢ 
(ఢథవణం 
ధనిష్ట 
శతభిషం 
పూర్వాభాద్ర 


ఉత్తరాభాద్ర 


రేవతి 


సాహిత్యం - జ్యోతిషం 
పుష్యమీ సరళా ల్రీణి (సరళాకృతిలో వరుసగా మూడు) 
ఆశ్లేషా సర్పా బుతూ (సర్పాకృతిలో ఆరు తారలు) 
మఖాందోళికా పంచ (పల్లకీ ఆకృతిలో ఐదు తారలు) 
పుబ్బ, ఉత్తర నేత్ర ద్వయోః (కంటి ఆకృతిలో రెండు తారలు) 
పుబ్బ, ఉత్తర నేత్ర ద్వయోః (కంటి ఆకృతిలో రెండు తారలు) 
హస్తా పాణినాం పంచ (చేతివేళ్ళ ఆకృతిలో ఐదు తారలు) 
చిత్తా మౌక్తిక మేకం (ముత్యం ఆకృతిలో ఒకే ఒక తార) 
స్వాతీ మాణిక్య మేకం (మాణిక్యం లాగా ఒకే తార) 
విశాఖా కులాలచక్రం పంచ (చక్రాకృతిలో ఐదు తారలు) 
అనూరాధా జ్యేష్టాంగుళ ఛత్రాకార త్రయం (గొడుగు ఆకృతిలో 
మూడు తారలు) 
అనూరాధా జ్యేష్టాంగుళ ఛత్రాకార త్రయం (గొడుగు ఆకృతిలో 
మూడు తారలు) 
మూలా కుష్యత్మేసరీ పంచ (కోపించిన కేసరి ఆకృతిలో ఐదు) 
పూర్వాషాఢా ఉత్తరాషాఢా ద్వే ద్వే భేకం (కప్ప ఆకృతిలో 
రెండు తారలు) 
పూర్వాషాధా ఉత్తరాషాథా ద్వే ద్వే భేకం (కప్ప ఆకృతిలో 
రెండు తారలు) 
(శ్రవణం మత్స్యాకార త్రయం (చేప ఆకారంలో మూడు) 
ధనిష్టా శీర్ష త్రయం (శీర్నాకృతిలో మూడు తారలు) 
శతభిషక్‌ శతం తారాః (వంద తారల గుంపు) 
పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర ద్వే ద్వే ఖట్వం (మంచం ఆకృతిలో 
రెండు తారలు) 
పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర ద్వే ద్వే ఖట్వం (మంచం ఆకృతిలో 
రెండు తారలు) 
రేవతీ మత్స్యాకార త్రయం (చేప ఆకారంలో మూడుతారలు) 


సాహిత్యం - జ్యోతిషం క్ష 
నక్షత్రాలు - అధిదైవాలు : 

నక్షత్రాలకు కొన్ని అధిదైవాలు నిర్ణయించడం జరిగింది. వైదిక 
సాహిత్యంలోని “నక్షత్రేష్టి ప్రకారం ఇవి స్పష్టం చేయబడినాయి. ఆ యా 
నక్షత్రాలను భూమి నుండి చూసినప్పుడు సూర్యోదయం కన్నా ముందుగాని, 
సూర్యాస్తమయం తరువాత గాని అవి కనిపిస్తున్నప్పుడు భూమిపైన ఒక 
క్రమపద్ధతిలో మారుతున్న ప్రకృతి యొక్క పరిస్థితిని బట్టి, ఆ యా నక్షత్రాల్లో 
రవి ప్రవేశించినపుడు భూగోళంపైన జరిగే బుతు, ప్రకృతి సంబంధమైన 
మార్పులను ఆధారంగా చేసుకొని అధిదైవాలను నిర్ణయించడం జరిగింది. 
నక్షత్రాల అధిదైవాలకు సంబంధించిన గాథలు కూడా సాహిత్యంలో అనేకంగా 
కనిపిస్తున్నా జ్యోతిషంపై సరియైన అవగాహన లేక పోవడం వల్ల వాటిని 
పుక్కిటి పురాణాలుగానో, లేక ఇతరమైన కథలుగానో గుర్తిస్తున్నాం. 


అశ్విని అశ్వినీ దేవతలు; భరణి యముడు 
కృత్తిక అగ్ని రోహిణి ప్రజాపతి 
మృగశిర చంద్రుడు; ఆరుద్ర రుద్రుడు 
పునర్వసు అదితి; పుష్యమి బృహస్పతి 
ఆశ్లేష సర్పం; మఖ పితరులు 
పుబ్బ భగుడు; ఉత్తర అర్యముడు 
హస్త సూర్యుడు; చిత్త విశ్వకర్మ 
స్వాతి వాయువు; విశాఖ ఇంద్రాగ్నులు 
అనూరాధ మిత్రుడు; జ్యేష్ట ఇంద్రుడు 
మూల నిర్భతి; పూర్వాషాఢ ఉదకములు 
ఉత్తరాషాఢ విశ్వేదేవతలు; (శవణం విష్ణువు 
ధనిష్ట వసువులు; శతభిషం వరుణుడు 
పూర్వాభాధ్ర అజైకపాదుడు; ఉత్తరాభాద్ర అహిర్భుధ్య్బ్యుడు 


రేవతి పూషుడు 


శే? సాహిత్యం - జ్యోతిషం 


1 మినం మషం | వృషభం | మిథునం 
గురు కుజ | శుక బుధ 


రాశులు - అధిపతులు 






గురు శుక్ర. బుధ 

సాహిత్యావిర్భావంలో కేవలం శాస్తీయాంశం మాత్రమే చెప్పడం వల్ల 
కథనంలో తృప్తి ఉండకపోవచ్చు. రససిద్ధి య. అందువల్ల తమ 
చుట్టూ ఉన్న సమాజంలోని అంశాలు, నిత్యజీవన ధర్మాలకు సంబంధించిన 
అంశాలతో కూర్పు చేసిన కథనాలుంటాయి. మూలంలో మాత్రమే శాస్తాంశం 
కనిపించి ఇతరమైన అంశాలన్నీ వర్ణ్షనలుగా మనకు కనిపిస్తాయి. సాహిత్యంలోని 
అనేక రకాల కథలకు మూలం జ్యోతిషం ద్వారా తెలుసుకోవచ్చు. ఎటువంటి 
సాహిత్యాంశాలు -లేనిరోజుల్లో కూడా జ్యోతిస్సులు ప్రత్యేక ప్రతిపత్తిని మనపై 
చూపిస్తూనే ఉన్నాయి. వాటిని గమనించి, అవి తమకు మేలు చేస్తున్నాయో, 
కీడుచేస్తున్నాయో తెలుసుకొని వాటిని మళ్ళీ మళ్ళీ స్మరించుకోవడం, ఆ విషయాన్ని 
తరువాతి తరాలకు అందజేయడానికి సాహిత్యం ఆవిర్భవిస్తుంది. ఉదాహరణకు 
కొన్ని కథనాలను పరిశీలిద్దాం. 
దేవతల వాహనాలు - జ్యోతిష ప్రతీకలు : 

దేవతలకు వాహనాలుగా సాహిత్యంలో కొన్ని కచ్చితమైన ప్రతీకలను 
చూపిస్తుంటారు. శివునికి నంది, విష్ణువుకు గరుడుడు, బ్రహ్మకు హంస, 
అమ్మవారికి సింహం, అగ్నికి మేషం ... మొదలైనవి ఈ ప్రతీకలలో కొన్ని. 
ఇవి ఇదేవిధంగా ఎందుకుండాలి అనే ప్రశ్నకు ఏదో ధార్మికమైన అన్వయం 
తప్ప నిజమైన హేతువులు కనిపించవు. జ్యోతిశ్శాస్త్ర రీత్యా మాత్రమే వీటికి 
సరియైన వివరణ లభిస్తుంది. 


సాహిత్యం - జ్యోతిషం క్షే 


శివుడు - నంది : ఆకాశంలోని ద్వాదశరాశుల్లో మిథునం మూడవది. 
మిథునరాశికి భారతీయ పురాణ ప్రతీకలలో పార్వతీ పరమేశ్వర మైథునంగా 
వర్ణించడం సంప్రదాయం. దీనిలో రెండు నక్ష్మత్రాలున్నాయి. పాశ్చాత్య 
జ్యోతిషంలో వీనిని కవల పిల్లలుగా అభివర్ణిస్తే, భారతీయ జ్యోతిషంలో 
అర్ధనారీశ్వర తత్త్వంగా తెలియపరచారు. ఈ రాశిలోని ఆర్ధ నక్షత్రానికి రుద్రుడు 
అధిపతి. “ఆర్ధయా రుద్రః ప్రథమాన ఏతి” అని నక్షత్రేష్టి తెలియజేస్తుంది. , 
ఆకాశంలో మిథున రాశికన్నా ముందున్న రాశిపేరు వృషభ రాశి. తూర్పు 
ఆకాశంలో ముందుగా వృషభం తరువాత 'మిథున రాశి ఉదయిస్తున్నప్పుడు 
వృషభం లాంఛనంగా కనిపిస్తుంది. దీన్నే వృషభ ధ్వజం అని అంటాం. 
శివాలయంలో ఉండే ధ్వజం వృషభధ్వజమే. 360 డిగ్రీలున్న ఆకాశంలో 
మనకు కనిపించేది కేవలం 180 డిగ్రీలు మాత్రమే కనిపించడం వల్ల ఆకాశం 
సగమే కనివిన్తుంది. అందులో ఉదయాస్తమాలు మనం తూర్పు, 
పశ్చిమాకాశాల్లో దర్శిస్తాం. ఈ వృషభ, మిథున రాశులు అస్తమించే 
సమయంలో పశ్చిమాకాశంలో క్రిందుగా వృషభరాశి, పైభాగంలో మిథున 
రాశి కనిపిస్తాయి. ఈ సందర్భంలో వృషభ వాహనుడుగా శివుడు (ఆర్ధ - 
మిథునం) దర్శనమిస్తాడు. ఈ భావమే పురాణాలలోనూ, అన్ని చిత్రాలలోనూ, 
సాహిత్యమంతటా విస్తరించింది. మౌలికమైన అంశం జ్యోతిష సంబంధమై 
నప్పటికీ అన్వయాలు మాత్రం అనేక రీతుల్లో కనిపిస్తుంటాయి. అందువల్ల 
శివుడు వృషభ ధ్వజుడు, వృషభ లాంఛనుడు, వృషభ వాహనుడు అయినాడు. 
ఏది ధ్వజమో అదే వాహనమనే వైదిక వచనం కూడా మనకు కనిపిస్తుంది. 

ఆకాశంలో వర్ణించిన ఈ వృషభం గడ్డితినదు. నీరు త్రావదు. ధ్రువ 
నక్షత్రానికి పైన కూడా చూపునంది. దిక్కులను విశదం చేస్తుంది అనే అర్థంతో 
కూడిన బుగ్వేద వర్ణన మనకు కనిపిస్తుంది. (సస్మై తృణం నోదక 
మాభరన్యుత్తరో ధురోవహతి ప్రదేశవిత్‌ - 2.10-102-10). 

భారతంలో కనిపిస్తున్న పౌరాణిక గాథ ప్రకారం 'హిమవంత పర్వతంపై 
శివుడు తపస్సు చేసుకొంటుండగా గోవులు బాగా తిరిగి ఇబ్బంది 
పెడుతున్నాయి. పార్వతి వాటిని కోపించి చూసేసరికి గోకులం అంతా 


కేశ సాహిత్యం - జ్యోతిషం 


సంతాపానికి గురైంది. అప్పుడు బ్రహ్మాదులు వచ్చి ప్రార్ధించి శివునికి వృషభాన్ని 
ఇచ్చి “గోపతి” అనే పేరునిచ్చి గోబాధలను తీర్చమన్నారు. అప్పటినుండి ఆ 
వృషభం శివునికి వాహనంగానూ, ధ్వజంగానూ ఉంది.” ఇటువంటి పురాణ 
గాథలకు ఆకాశమే మూలం. రాశిచక్రమే ఆధారం. ఈ శాస్తాంశం అర్ధం 
కాని సమయంలో ఈ వివరణలన్నీ ప్రయోజనం లేనివే అవుతాయి. 

దుర్గ - సింహం : పురాణాలలో అమ్మవారు, పార్వతి, దుర్గగా చెప్పబడే 
రాశి కన్యారాళి. కన్యలో సూర్యుడు సంచరిస్తున్న సమయంలోనే శరన్నవరాత్రి 
ఉత్సవాలు జరుపుకోవడం సంప్రదాయం. అయితే కన్య కన్నా ముందుగా 
ఉన్న రాశి సింహరాశి. ఉదయంలో సింహం ముందుగా పైవైపు, కన్య 
(క్రిందుగా కనిపించడం వల్ల అమ్మవారు సింహలాంఛనగా కనిపిస్తుంది. 
అస్తమయ సమయంలో సింహం క్రిందుగా, కన్య పై వైపున కనిపించడం 
వల్ల సింహవాహనగా కనిపిస్తుంది. ఈ కన్యారాళికి సంబంధించిన సాహిత్యం 
కూడా అధికంగా కనిపిస్తుంది. భారతంలో ద్రౌపదికి ఈ రాశి సంకేతం. క్షీర 
సాగర మథనం తర్వాత అమృతం కోసం దేవతలు, రాక్షసులు యుద్ధం 
చేస్తున్నప్పుడు అమృతాన్ని దేవతలకు పంచి ఇచ్చిన జగన్మోహిని ఈ కన్యారాశికి 
సంబంధించినదే. “| 

మన్మథుడు - మకరధ్వజుడు : రవిమార్గంలోని ద్వాదశ రాశుల్లో 
ధనుస్సు రాశి అంటే ధనుర్ధారి అయిన మన్మథుడే. ధనుస్సు రాశికి తరువాత 
మకరరాశి ఉంటుంది. ఆకాశంలో ఉదయించే సమయంలో, అస్తమించే 
సమయంలో ఈ రెండు రాశులను పరిశీలిస్తే మన్మథునికి ధ్వజం, మకర 
వాహనం కనిపిస్తున్నాయి. అయితే మన్మథునికి మీనకేతనుడనీ, శుకవాహను 
డనీ కూడా పేర్లున్నాయి. ప్రస్తుతం మకర రాశిగా భావించే రాశిని పూర్వం 
'అజరాశి' అనేవారు. ఈ రాశి స్వరూపంలో మేక ముఖమూ, నడుమూ, పై 
భాగంలోనూ, క్రిందిభాగం అంతా చేప రూపం కలిగి ఉంటుంది. మకరరాశి 
అని వాడుకలోనికి రాకపూర్వం ఖగోళంలోని 'మేక - చేపిల సాంకర్యాన్ని 
గుర్తించి 'మీనకేతనుడని” పిలిచారు. అదేవిధంగా ధనుర్ధారి చుక్కలకు క్రిందుగా 
ఆకాశంలో శుకరూపంలోని చుక్కలున్నాయి. ఈ నక్ష్మత్రాలు టెలిస్కోప్‌ 


సాహిత్యం - జ్యోతిషం క్షే5్‌ 


ఆకారంలో ఉండడం వల్ల దీనికి 'టెలిస్కోపియమ్‌” అని పేరు పాశ్చాత్యులు 
పేరు పెట్టారు. వీటి ప్రక్కనున్న నక్షత్రాలు కిరీటాకృతిలో దక్షిణాకాశంలో 
మెరుస్తూ ఉండడం వల్ల దీనికి “కరోనా ఆస్ర్రాలిస్‌' అనే పేరు పెట్టారు. 
భారతీయులు ఈ రెండు గుంపులను ఎప్పుడో కలిపి చిలుక రూపాన్ని గుర్తించి, 
అది మన్మథుని వాహనమని వర్ణించారు. 

విష్ణువు - గరుడుడు: (శ్రవణా నక్షత్రానికి అధిదైవం విష్ణువు. (శ్రవణం 
ప్రక్కగానున్న నక్షత్ర మండలం గరుడ మండలం. అందువల్ల విష్ణువు గరుడ 
వాహనుడు. అభిజిత్‌ నక్షత్రం (వేగా) ప్రక్కనే వీణా (లైరా) మండలం 
ఉంటుంది. దాని క్రిందుగా ఉన్న మండలం హంస (సిగ్నస్‌) మండలం. ఈ 
విషయాన్ని ఆధారంగా చేసుకొని ఛశవణం ప్రక్కగా అభిజిత్‌ నక్షత్రం ఉండడం 
వల్ల విష్ణువుకు బ్రహ్మ కుమారుడుగా చెప్పబడినాడు. 

వీణా మండలానికి సరస్వతి ప్రతీక. వీరిద్దరికీ వాహనంగా హంస 
పురాణసాహిత్యంలో మనకు కనిపిస్తుంది. కృత్తికా నక్షత్రానికి అధిదైవం 
అగ్ని. కృత్తికలో 1వ పాదం వేవరాశిలోనూ, 2,3,4 పాదాలు 
వృషభరాశిలోనూ ఉంటాయి. అందుకే ఉదయాస్తమయాల్లో వచ్చే తేడాల 
వల్ల అగ్నికి మేషం వాహనంగా కనిపిస్తుంటుంది. ఇవి పురాణ ప్రతీకలే 
కాని, అగ్ని మేషంపైన కూర్చోవడమేమిటి అని ఆలోచించే అంశం కాదు. 
మనకు ఇప్పటివరకు కనిపించే వేరు వేరు అంశాలకు ఈ విధంగా వేరు వేరు 
శాస్త్రాలకు సంబంధించిన ప్రతీకలు కనిపిస్తూనే ఉంటాయి. వెతుక్సునే వారికి 
ఎన్నో రూపాల్లో వివరణలు కనిపిస్తుంటాయి. 
పురాణ కథలు - జ్యోతిషవిజ్ఞానం 

జ్యోతిశ్యాస్త అంతర్గతమైన అయనాంశ అనే కీలకాంశం ఎంతో శ్రమ 
చేస్తే కాని అర్ధమయ్యేది కాదు. ఏ పరికరాలు లేకుండా మనవారు ఈ 
అంశాలను అతి సులువుగా అధ్యయనం చేయగలిగారు. దక్షయజ్ఞ ధ్వంసం 
కథలోనూ, నరకాసుర వధ కథలలోనూ కనిపించేది ఈ అయనాంశ 
సంబంధాంశమే. మనవారు పురాణకథగా మార్చి అధ్యయనం చేస్తున్న అంశం 


16. సాహిత్యం - జ్యోతిషం 


వెనుకనున్న శాస్తీయాంశాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే పురాణ కథ పుక్కిటి 
పురాణమే అవుతుంది. దాని వెనుకనున్న విజ్ఞానం మనకు అందదు. అంతేగాక 
[గ్రహణాల విషయాన్ని చెప్పడానికి పాల సముద్రాన్ని మథించి, అమృతం 
పంచే గాథను తెలియజేశారు మన పురాణ రచయితలు. త్రిపురాసుర సంహారం, 
కార్తికేయ జన్మవృత్తాంతం, నౌకాకథ, శిబిచక్రవర్తి వృత్తాంతం వంటి ఎన్నో 
కథలు మనకు కనిపిస్తున్నాయి. అన్ని పురాణాలలోని అంశాలు ఇటువంటి 
ప్రత్యేక విషయాలనే చెపుతాయి. అధ్యయనం చేసేవారి శక్తిని బట్టి పూర్వాంశాల 
ఆవిష్క్మరణం జరుగుతుంది. 

ధ్రువుని కథ - విషు చలనము : 

(ధ్రువుని కథ సాహిత్యంలో సుప్రసిద్ధమైనదే. సంస్కృత, తెలుగు 
భాగవతాలలో ఈ కథకు మంచి ప్రాచుర్యం ఉంది. (ధ్రువుడు జ్యోతిష రీత్యా 
పోల్‌స్టార్‌. ధ్రువమంటే స్థిరం అని అర్థం. కాని ఈ స్థానం కూడా కదులుతుంది. 
ఇక్కడ కదిలే స్థానం కేవలం భూమి యొక్క వంగి తిరిగే కోణం మార్పు 
పొందడమే. ఈ మార్పు వల్ల విషువత్తులలో మార్పులు ఏర్పడతాయి. ఉత్తర 
దక్షిణ అయనాలు, విషువత్తులు మార్పులు వస్తాయి. వీని మార్పు చాలా 
సూక్ష్మంగా ఉంటుంది. సాధారణంగా గమనించేంతగా ఉండదు. 26 వేల 
సంవత్సరాలలో ఈ వంగి తిరిగే కోణం ఒక చుట్టు పూర్తి అవుతుంది. 
అప్పుడు మరో నక్షత్రం (ధ్రువ నక్ష్మత్రంగా కనిపిస్తుంది. 

పోతన భాగవతంలో పేర్కొన్న ప్రకారం శ్రీమహావిష్ణువు (ధ్రువుని 
తపస్సుకు మెచ్చి వరాలను ఇస్తాడు..... “అది యొట్టిదనిన నెందేని మేధియందు 
పరిభ్రామ్యమాణ గోచక్రంబునుంబోలె గ్రహనక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు 
నక్షత్రరూపంబులైన ధర్మాగ్నికశ్యప శక్రులును, సప్త బుషులును దారకాసమేతులై 
ప్రదక్షిణంబు దిరుగుచుండుదురట్టి దురాపంబును, ననన్యాధిష్టితంబును, 
లోకత్రయ ప్రళయ కాలంబునందు నశ్వరంబుగాక ప్రకాశమానంబును నైన 
ధ్రువక్షితి పదంబు ముందట నిరువదియారువేలేంద్లు సన బ్రాపింతువు” 


ధ్రువుని కథ పురాణంగా చెప్పుకుంటే 26 వేల సంవత్సరాలు చాలా 
పెద్ద సంఖ్య కావచ్చు గాని, జ్యోతిషపరంగా, విషువత్తుల మార్పు పరంగా 


యట 


సాహిత్యం య జ్యోతిషం' శే? 
చెప్పుకుంటున్నప్పుడు వైజ్ఞానిక ప్రాధాన్యాన్ని పొందుతుంది. వైజ్ఞానికమైన 
అంశాన్ని సాధ్యమైనంత సులువు చేసి చెప్పిన పురాణ కథాకథనం ఎంత 
గొప్పదో మనం ఊహించలేం. అయితే (ధ్రువ నక్షత్రం గూర్చిన ఎంతో 
అవగాహన, అతి సూక్ష్మమైన విషయాలు అవగతమైతే తప్ప ఈ కథను 
పురాణ కర్త ఇంతగొప్పగా నిర్వహించలేడు. సంస్కృత భాగవతం వచ్చి ఎంతో 
కాలమైంది. పురాణకథలలో ఈ అంశాలు ఏర్పడి ఇంకెంతో కాలం అయింది. 
ఇటీవల పాశ్చాత్య జ్యోతిష్కుడు హిపార్మస్‌ అనే పాశ్చాత్య శాస్త్రవేత్త ఈ 
విషుచలనానికి 25,800 సంవత్సరాలు పడుతుందని చెప్పినప్పటి విషయం 
(వ్రన్తుతం ప్రమాణంగా భావిన్తున్నాం. కాని మన సాపాత్యంలోని 
అంతరాంతరాలలోకి వెళ్లి అధ్యయనం చేసే ప్రయత్నం చేయలేదు. అందుకే 
ప్రస్తుతం మళ్ళీ ఈ అంశాలవైపు దృష్టి పెట్టి భారతీయ వైజ్ఞానిక, సాంస్కృతిక 
మూల్యాలవైపు నూతన పద్ధతిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. 
'ధ్రువోపాఖ్యానంలో ధ్రువుని వంశాన్ని చెపుతున్న సందర్భంలో (ధ్రువనికి 
శింశుమార ప్రజాపతి కూతురు భ్రమి వల్ల కల్ప, వత్సరులనే ఇద్దరు కుమారులు 
జన్మించారు. వీరిలో వత్సరుడనే వానికి సర్వర్ధి అనే భార్యయందు పుష్ట్పార్గుండు, 
చంద్రకేతుండు, నిషుండు, మార్డుండు, వసువు, జయుండు అనే ఆరుగురు 
కుమారులు కలిగారు. వారిలో పుష్పార్దుండు అనేవానికి ప్రభ, దోష అనే 
ఇద్దరు భార్యలు. వారిలో ప్రభకు ప్రాతర్మధ్యందిన సాయాలనే ముగ్గురు 
కుమారులు. దోషకు ప్రదోష నిశీధ వ్యుష్ణులనే వారు ముగ్గురు కలిగారు. 
వీరిలో వ్యష్ణునికి పుష్కరిణి అనే భార్యయందు సర్వతేజుడనే వాడు పుట్టాడు. 
ఇక్కడ కల్ప, వత్సరాలనే కుమారులు కాల సంకేతాలు. వత్సరునికి 
కలిగిన ఆరుగురు కుమారులు ఆరు బుతువులకు ప్రతీక. పుష్పార్డునికి ఉన్న 
ఇద్దరు భార్యలు (ప్రభ, దోషు రోజులోని దివారాత్రాలకు ప్రతీకలు. ప్రభకు 
కల్గిన కుమారులు రోజులోని మూడుభాగాలకు (ప్రాతఃకాలం, మధ్యాహ్న 
కాలం, సాయంకాలం) సంకేతం. అదేవిధంగా దోషకు కల్గిన కుమారులు 
రాత్రి మూడుభాగాలకు (ప్రదోష, నిశీధ, వ్యుషులు) ప్రతీకలు. అదేవిధంగా 


శేప్ర సాహిత్యం జ జ్యోతిషం - 


వ్యష్ణునికి పుట్టిన సర్వతేజుడు రెండవరోజున ఉదయించే సూర్యునికి సంకేతం. 
ఈ విధంగా అన్వయంలో స్పష్టత దొరకకున్నా కాలమానాల విషయం 
తెలపడానికి సాహిత్యాన్ని మార్గంగా ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. నక్షత్ర 
రూపంలో మూలంగా వెలుగుతున్న ధ్రువుడు ప్రస్తుత కాలంలో మాత్రమే 
ధ్రువుడు. కొంత కాలంలోనే మరో నక్షత్రం ఆ స్థానానికి వస్తుంది. భూమి 
మీది నుండి గమనించే వారికి ఈ ధ్రువతార ఇరుసులాగా ఉంటూ ఇతర 
జ్యోతిర్ణణం అంతా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక జ్యోతిషపురం 
లాగా కనబడుతుంది. ఈ కథ జ్యోతిష సాహిత్యంలో నిజంగా ధ్రువతార 
వంటిదే. 
నరకాసురుడు - పూర్వ (ధ్రువుడే 

నరకాసుర గాథ వెనుక అద్భుతమైన జ్యోతిషార్థాలు కనిపిస్తున్నాయి. 
పురాణ కథల ప్రకారం నరక శబ్దం కూడా జనక శబ్దం లాంటిదే. జనక 
వంశం లాగే నరక వంశంలో కొందరు రాజులు పరిపాలన కొనసాగించారు. 
జన, నర శబ్బాలలో అర్ధసామ్యం కనిపిస్తుంది. ఒకానొక జనక రాజుకు, 
భూమికి కలిగిన సంతానమే నరకుడు. తన సామ్రాజ్యమును ప్రత్యేకంగా 
ఏర్పరచుకుని తండ్రి వంశంలో మరో ప్రత్యేక స్థానాన్ని పొందడం కోసం 
నరక వంశంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నరక వంశంలో 2425 
మంది రాజులు పరిపాలన చేశారు. మొదటి నరక రాజు అత్యుత్తమునిగా 
గుర్తింపు తెచ్చుకొని లోకక్షేమానికి పాటుపడినవాడైతే చివరి నరక రాజు 
లోకానికి చేటును తెచ్చే పనులు చేస్తూ ఇబ్బందులు తెచ్చుకున్నాడు. అందుకే 
అతన్ని 'నరకాసురుని'గా పిలవడం జరిగింది. ఇతని ఇబ్బందిని భరించలేని 
భూదేవి విష్ణువుతో మొర పెట్టుకున్నప్పుడు కాలాంతరంలో కృష్ణావతారంలో 
వచ్చి భూదేవీ స్వరూపమైన సత్యభామా సమేతుడై నరకాసురుని చంపినట్లుగా 
గాథ కనిపిస్తుంది. సాహిత్యంలో భాగవతంలోనూ, హరివంశంలోనూ, ఉత్తర 
హరివంశంలోనూ ప్రత్యేకంగా తెలియజేయబడిన ఈ నరకాసుర వధ 
జ్యోతిస్సుల కథనమే. 


సాహిత్యం - జ్యోతిషం కేం 


నరకాసురుని రాజధాని ప్రాగ్పోతిషపురం. నరకాసురుడు బలగర్వంతో 
నరులను, దేవతలను బాధ పెడుతుంటాడు. ఇతడు పదహారు వేలమంది 
స్త్రీలను చెరపట్టాడు. అదితి కర్ణకుండలాలను, వరుణుని ఛత్రాన్ని అపహరించి 
నాడు. సత్యభామా శ్రీకృష్ణులు ఇతనితో యుద్ధం చేసి చంపారు. ఈ విశేషాల 
వెనుక ఉన్న జ్యోతిష విజ్ఞానాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరంఉంది. 

భూమికి ఉన్న ఆత్మభ్రమణ, పరిభ్రమణాదులే కాక విషచలనం మరొకటి 
ఉంటుంది. ఆత్మభ్రమణం వల్ల రాత్రింబవళ్ళు, పరిభ్రమణం వల్ల బుతువులలో 
మార్పులు కనిపిస్తాయి. ఈ చలన ప్రభావాలు అతి దీర్హక్రాలంలో కనిపిస్తాయి. 
వెంటనే కనిపించే మార్పులేమీ ఉండవు. అయనాంశలో కలిగే మార్పులవల్ల 
విషువత్తులలో తేడా ఏర్పడుతుంది. విషువత్తులంటే పగలు రాత్రి సమానంగా 


ఉందే కాలాలు. 


భూమి యొక్క ఉత్తరధ్రువం ఆకాశంలోని ధ్రువ నక్షత్రానికి ఎదురుగా 
ఉంటుంది. ఆ ధ్రువ నక్షత్రమే ఎప్పటికీ మనకి కనిపించే నక్షత్రం అవుతుంది. 
ఈ (ధ్రువ నక్షత్రం ప్రక్కనే సప్తర్షి మండలం ఉంటుంది. (ధ్రువ నక్షత్రం 
మధ్యలో ఉంటూ తనచుట్టూ ఉన్న అందరినీ కాపాడుతూ ఉన్న వ్యవహారాన్ని 
గమనిస్తే ఇదొక జ్యోతిషపురంగా కనిపిస్తుంది. ఇది 26 వేల సంవత్సరాల 
పాటు ఇక్కడ ఉంటూ తరువాత మళ్ళీ కొత్త నక్షత్రం ఈ (ధ్రువుని స్థానంలోకి 
వస్తుంది. అతడు ఆ కాలానికి ధ్రువుడవుతాడు. ప్రస్తుత కాలంలోని ధ్రువ 
నక్షత్రానికి సంబంధించిన జ్యోతిషపురం ఇప్పుడు ఆకాశంలో కనిపిస్తున్నదైతే 
పూర్వం ఉన్న జ్యోతిషపురానికి ప్రాగ్పోతిషపురం అనే పేరు ఉండేది. ఇదే 
నరకాసురుని రాజధాని. నరకుడు అధిపతిగా ఈ ప్రదేశంలో ఉన్న సమయంలో 
పునర్వసూ నక్షత్రంలో అయనం ఉండేది. పునర్వసుకు అధిపతి “అదితి”. 
అదితికి ప్రతీక ఆదిత్యుడు. నరకాసురుడు చేసిన దోషాలలో ముఖ్యమైనది 
అదితి కుండలాలను అపహరించడం. ఆదిత్య కుండలాలంటే రెండు అయనా 
లకు సంకేతం. ఉత్తర దక్షిణ అయనాలలో వచ్చే మార్పును అప్పటినుండి 
గమనించడం మొదలైంది. దానికి మళ్ళీ వరుసలోకి తీసుకొని వచ్చే ప్రయత్నమే 
విశ్వస్వరూపడుడై కృష్ణుని సహకారంతో భూదేవి నరకాసురునితో యుద్ధం 


20 సాహిత్యం - జ్యోతిషం 
చేయడం. ఇక్కడ యుగ్ధమన్నా తన దిశ మారిపోయి మరో నక్షత్రాన్ని ధ్రువ 
నక్ష్మత్రంగా స్వీకరించడమనే అర్థం. 

ప్రస్తుతం మన ధ్రువనక్షత్రంగా భావిస్తున్న “పొలారిస్‌” లేదా '“జెత్తానపాది 
(ఉత్తానపాదుని కుమారుడు కొంత కాలం క్రితం ధ్రువనక్షత్రం కాదు. రాక్షసి 
సర్పం తాలూకు తోకలు ఉన్న 'తూబా” లేక “ఆల్ఫా ద్రెకోనిస్‌' అనే నక్షత్రం 
“ధ్రువతారిగా ఉండేది. విషువత్‌ చలనం వల్ల 'తూబా' తన ్రువస్తానాన్ని 
కోల్పోయింది. తరువాత ప్రస్తుత మున్న ధ్రువనక్షత్రం ఆ స్థానంలో ఉంది. 
ఈ విషువత్‌ చలనం వల్ల 21వ శతాబ్దాంతంలో (ధ్రువతార పొలారిస్‌ నుండి 
పక్కకి కదలడం మొదలు పెడుతుంది. ఈ విధంగా కదిలి 26 వేల సంవత్సరా 
లకు ఒక వలయం పూర్తి చేస్తుంది. 'ధ్రువస్థానాన్ని కోల్పోవడమే సత్యభామా 
సమేతుడైన విష్ణువు నరకాసురుని వధించిన గాథగా తీర్చిదిద్దబడింది. 

భారతీయ పురాణాల ప్రకారం తూబా నక్షత్రమే 'ప్రాగ్టోతిషపురం'. ద్రెకోనిస్‌ 
అనబడే నరకాసురుడు అదితి కుండలాలను అపహరించి, స్త్రీలను చెరబట్టి, 
మునీశ్వరులను బాధించడం వల్ల శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరకుని 
మీదికి దండెత్తి ముర, హయగ్రీవ, పంచజన, నిశుంభాది 'సేనానాయకులతో 
కూడి నరకుని సంహరించి, ఉత్తానపాద పుత్రునికి ధ్రువస్థానమిచ్చినాడు. 
ధరాదేవి కుమారుడైన నరకుణ్ణి 'ధరాసూనుడు' అని పిలుస్తారు. ఈ పదమే 
“'డైకోనిస్‌' అని రూపాంతరం చెందింది. ఇతన్ని చంపడానికి కృష్ణుడు చేసిన 
ప్రయత్నంలో సత్యభామ సహకరించింది. సత్యభామ భూదేవి రూపం. భూమి 
తన దిశను మార్చుకొని వేరే నక్షత్రానికి ఎదురుగా చేరడం అనేది ఈ కథలో 
మూలార్థం. జ్యోతిషపరమైన పెద్దమార్పులు సాహి వ్యంలో యుద్ధాలతో 
పోల్చడం సాధారణమైన విషయమే. అయనానికి సంబంధించిన ఈ కథ 
భారతీయ జ్యోతిశ్శాస్తానికి సంబంధించి అత్యంత కీలకమైంది, ప్రామాణిక 
మైంది. నరక చతుర్దశినాడు తెల్లవారు రూమున ఈ .నరకాసుర వధ 
జరిగినట్లుగా భావన ఉండడం వల్ల ఈ రోజు తెల్లవారు రూముననే అభ్యంగన 


సాహిత్యం - జ్యోతిషం 21 


స్నానం చేయడం సంప్రదాయంగా వస్తుంది. పండుగల వెనుకనున్న 
వైజ్ఞానికాంశాలను గమనిస్తే భారతీయ విజ్ఞాన సంపద సామాన్యునికి 
చేర్చడానికి ఉపయోగపడిన కథా సాహిత్య ప్రభావం మనకు అవగతమౌతుంది. 
దక్షయజ్ఞ ధ్వంసం - అయనంలోని మార్పు : 

దక్షయజ్ఞ ధ్వంసానికి జ్యోతిష శాస్త్రంలో అధికమైన ప్రాధాన్యం ఉంది. 
కాలస్వరూప గాథలకు ఇది ప్రతీక. అయనం మారిన విషయాన్ని సూచించే 
కథనమిది. వైదిక కాలంలో సంవత్సరం అంటే యజ్ఞం అనే అర్ధం ఉంది. 
సంవత్సరార్థంలో యజ్ఞ ప్రారంభ అంత్యాల గూర్చి చర్చించ బడింది. అయితే 
భూమికి ఉన్న విషచలనం వల్ల విషువత్తు వెనుకకు కదులుతూ ఉంటుంది. 
దానివల్ల దాదాపు 2150 సంవత్సరాలకు ఒకసారి విషువత్తు ఒక్కో రాశి 
నుండి మార్పును పొందుతుంది. దక్షయజ్ఞ ధ్వంస కథా విషయంలో రోహిణీ 
నక్షత్రానికి అధిదైవం ప్రజాపతి (దక్షుడు). దాని ప్రక్కనే మృగశిరా నక్ష్మత్రం 
ఉంటుంది. ఇది ఒక పెద్ద నక్షత్ర మండలం. ఈ మండలంలో ఆర్ధ నక్షత్రం 
ఉంటుంది. ఆర్ధకు రుద్రుడు అధిదైవం. అందుకే ఈ మండలాకృతిని మృగవ్యాధ 
రుద్ర మండలం అని అంటారు. 

మిథునరాశి భారతీయుల ప్రకారం పార్వతీపరమేశ్వర మైథునమే. 
దక్షుని కుమార్తెలలో పెద్దదైన 'సతి* ఈ పరమేశ్వరుని మొదటి భార్య. ఆమె 
తన తండ్రియైన దక్షప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి పిలువకుండానే వచ్చింది. 
శివునిని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నదనే భావంతో కుమార్తెకు ఆహ్వానమూ 
పలుకక, అవమానం కలిగేటట్లు ప్రవర్తించాడు తండ్రి దక్షుడు. ఈ అవమానాన్ని 
తట్టుకోలేని సతీదేవి యోగాగ్నిలో పడి మరణించింది. ఈ కోపాన్ని తట్టుకోలేని 
మృగవ్యాధ రుద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. రుద్రుడు దక్షుని తల 
నరికి వేశాడు. మళ్ళీ ప్రార్థనల వల్ల అతనికి అజ (గొట్టి) ముఖాన్ని 
అతికించాడు. 


ఈ అంశాలను జ్యోతిష శాస్త్రానికి అన్వయం చేసి చూస్తే ఆర్ధ నక్షత్రానికి 
అధిదైవమైన రుద్రునికి యజ్ఞ హవిర్భాగాలు అందలేదు. విషువత్తు క్రమంగా 
వెనుకకు జరుగుతూ ఉంటుంది. దీని గమనం అతి నెమ్మదిగా, అపసవ్య 


22 సాహిత్యం జూ జ్యోతిషం 


దిశలో సంవత్సరానికి దాదాపు 23 సెకన్లు ఉంటుంది. దీనివల్ల 2150 
సంవత్సరాలకు విషువత్తు ఒక రాశినుండి మరో రాశిని దాటుతూ 26 వేల 
సంవత్సరాలకు ఒకసారి రాశిచక్రాన్ని చుట్టి వస్తుంది. ఇక్కడ ఉన్న నక్షత్రాలను, 
వాని అధిదైవాలను పరిశీలిస్తే ఆర్ధకు రుద్రుడు అధిపతి అయితే యోగాగ్గికి 
కృత్తికా నక్షత్రం ప్రతీక (అగ్నిర్నః పాతు కృత్తికా). రుద్రుడు అంతకు ముందు 
రోజుల్లో రోహిణి (దక్షుడు) నక్షత్రంలోని సంవత్సర ప్రారంభ బిందువును 
మార్చి ముందు నక్షత్రం (కృత్తిక) లోకి చేరేటట్లు చేశాడు. యజ్ఞం కూడా 
అగ్నితో సహా మృగరూపంలో పారిపోయింది అని భారతం చెపుతుంది. 
ఇవన్నీ వసంత విషువత్తు మార్చునే స్పష్టంగా సూచిస్తున్నాయి. అయితే వృషభ 
రాశిలోని ఈ విషువత్తు క్రమంగా మేషరాళిలోకి మారినట్లుగా కనిపించడమే 
దక్షునికి గొట్టితలకాయను అతికించడం. చంపడమంటే పాత సంవత్సరాన్ని 
పరిసమాప్తి చేయడమనీ, అజముఖంతో నూతన సంవత్సర ప్రారంభ ప్రదేశాన్ని 
సూచించడం ఈ కథలోని పరమార్ధం. ఈ సందర్భంలో సవితృ, భగ, పూష 
నామధేయాలు కలిగిన సూర్యుని ఇబ్బంది పెట్టినట్లుగా సూచించడం జరిగింది. 
తరువాత వారిని ఆదరించినట్లుగా తెలియజేసిన విధానాన్ని గమనిస్తే వేరు 
వేరు మాసాల్లో ఉన్న ఆదిత్యాదుల వల్ల ఆ యా ప్రారంభాదులు మారుతాయనే 
విషయాన్ని సూచించడమే దక్షయజ్ఞ ధ్వంసం. 

రాహు కేతువుల కథ - గ్రహణ విధానం :; 


రాహు కేతువులనే రాక్షసులు అమృతం తాగిన తమను గూర్చి విష్ణువుకు 
చెప్పి రెండు ముక్కలు చేయించారనే ఆగ్రహంతో రవి చంద్రులను తినడానికి 
నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి ప్రయత్నంలో ఎప్పుడో ఒకసారి 
కృతకృత్యులవుతూ ఉంటారు. అప్పుడే గ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఈ 
అంశంలో గ్రహణం ఏవిధంగా ఏర్పడుతుంది. దానికి అనుబంధమైన 
అంశాలేమిటి అనే విశేషాలు ప్రధానంగా చర్చనీయాంశాలు. ఆ విశేషాలను 
తెలియజేసే కథలు రాహు కేతువులవి. రాహుకేతువుల గూర్చిన ప్రత్యేక 
విశేషాన్ని సాధారణ జనానికి తెలియ జేయడానికి ఉద్దేశించిన గాథ ఇది. 


భారతీయ జ్యోతిషశాస్త్రంలో అధికంగా ప్రాధాన్యం వహించిన 


సాహిత్యం - జ్యోతిషం 23 


రాహుకేతువులు నిజానికి గ్రహాలు కావు. వీటికి స్వరూపాలు లేవు. అందుకే 
వీనిని 'ఛాయాగ్రహాలు' అని అన్నారు. అయితే [గ్రహణాలు ఏర్పడడంలో 
వీనికి కీలకపాత్ర ఉంది. రవిమార్గం నుండి ఇతర [గ్రహాలన్నీ తిరుగుతుంటాయి. 
చంద్రుడు భూమికి ఉపగ్రహమైనందువల్ల ఈ రవిమార్గాన్ని ఖండిస్తూ ప్రత్యేక 
కక్ష్యలో భూమి చుట్టూ తిరుగుతుంటాడు. చంద్రుడు ఈ రవిమార్గాన్ని దక్షిణం 
నుండి ఉత్తరం వైపు దాటే బిందువును రాహువు అనీ, ఉత్తరం నుండి దక్షిణం 
వైపు కదులుతూ రవిమార్గాన్ని ఖండించే బిందువును కేతువు అనీ అంటారు. 
అందువల్ల ఈ రెండూ భౌతికమైన ఆకారాలున్న [గ్రహాలు కావు. చంద్రునికి 
సంబంధించిన సున్నితమైన బిందువులు. ఈ బిందువుల వద్దకు రవి, చంద్రులు 
వచ్చినప్పుడు భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వస్తారు. 
అందువల్ల ప్రతి పూర్ణిమ, అమావాస్యలకు ఏర్పడని గ్రహణం, రాహు, కేతు 
బిందువుల వద్ద మాత్రం వచ్చే పూర్ణిమ, అమావాస్యలలో ఏర్పడుతుంది. 
ఒక సంవత్సరంలో నాలుగు గ్రహణాలకు అవకాశం ఉంటుంది. చంద్రుని 
కదలికల వల్ల ఈ బిందువులు స్థిరంగా ఉందక కదులుతూ ఉంటాయి. ఒక 
పూర్తి మార్పుకు దాదాపు 18 సం.220 రోజులు పడుతుంది. వీటి గమనం 
నిర్దిష్టంగా ఉండక పోవడం వల్ల ఈ సంఖ్య సరాసరిగా సూచించడం జరిగింది. 
ఈ గమనం వ్యతిరేక దిశలో ఉంటుంది. వీటి వ్యతిరేక గమనం సంవత్సరానికి 
19.30 డిగ్రీలు ఉంటుంది. ఒక గంటకు 8 సెకన్లుంటుంది. 

రవి, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు [గ్రహణం 
ఏర్పడుతుంది. సూర్యుని కాంతి చంద్రునిపైన పడుతుంది. భూమి యొక్క 
నీడ పరిధిలోకి చంద్రుడు వచ్చినప్పుడు భూమి నీడ పరిధి దాటేంతవరకు 
పూర్తిగా కనిపించకుండా ఉంటాడు. ఈ స్టితినే గ్రహణం అంటారు. రాహువు 
వద్దకు గాని, కేతువు వద్దకు గాని ఈ (గ్రహాలు వచ్చినప్పుడు గ్రహణం 
ఏర్పడుతుంది. అంటే అప్పుడే ఆ నీడ స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తుంది. 
భూమి, సూర్యుడు, చంద్రుడు ఏదో ఒక పాతము వద్దకు అంటే రాహువు 
వద్దకు గాని, కేతువు వద్దకు గాని దాదాపుగా ఏకకాలంలో వచ్చినప్పుడు 
మాత్రమే అవి మూడూ ఒకేరేఖపై ఉండడం సంభవిస్తుంది. అప్పుడే స్పష్టంగా 


24 సాహిత్యం - జ్యోతిషం 
(గ్రహణాలు ఏర్పడతాయి. 

[గ్రహణం ఏర్పడడం ఈ విధంగా ఒక జ్యోతిష సంబంధమైన వైజ్ఞానిక 
విషయం. రాహు కేతువులను గుర్తించడం కూడా సున్నితమైన వైజ్ఞానికాంశమే. 
ఈ విశేషాలను తెలియజేస్తూ వాని ప్రభావాలను గుర్తు చేయడానికి కొన్ని 
'ప్రతీకలను, కథలను సాహిత్యం సృష్టించింది. భారతీయులు ఇటువంటి 
వైజ్ఞానిక విషయాల ప్రచారానికి సాహిత్యాన్ని వేదికగా ఉపయోగించుకున్నారు. 
అందుకే ప్రతి వైజ్ఞానికాంశాన్ని కథగా వ్యక్తీకరించారు. ఆ కథ వెనుక ఉన్న 
విజ్ఞానాన్ని అర్ధం చేసుకోలేకపోతే ఆ కథ అర్ధం లేనిదవుతుంది. దాన్ని అర్ధం 
చేసుకుంటే భారతీయుల విజ్ఞానం అర్ధం అవుతుంది. 
కృత్తిక కుమారుడు కార్తికేయుడు : 

కృత్తికా నక్షత్రానికి అగ్ని అధిపతి. కృత్తికా నక్షత్రంలో పుట్టినవాడు 
కార్తికేయుడు. ఈ నక్షత్రం ఆరు నక్షత్రాల గుంపు. అందుకే ఇతణ్ని షణ్ముఖుడు 
అంటారు. ఆరు నక్ష్మత్రాలనే తల్లుల చేత పెంచబడినవారు కావడం వల్ల 
ఇతణ్ని షాణ్మాతురుడు అని కూడా అంటారు. ఇది మేషరాశి చివరలో ఉంది. 
దగ్గరలోని రాశి మిథున రాశి. మిథునరాశి అంటే పార్వతీ పరమేశ్వర 
మైథునమే. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కుమారస్వామి పుట్టుక 
కథను విశ్లేషిస్తే, దొరికిన వేరు వేరు ఆధారాల ప్రకారం అగ్నికి, సప్తర్షుల 
భార్యలకు, సప్తర్షి మండలంలో బుషుల ప్రక్క్మన అరుంధతి తప్ప ఇతర 
బుషుల భార్యల చుక్కలు లేకపోవడానికి, పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా 
ఉన్న జ్యేష్ట నక్షత్రాధిపతి అయిన ఇంద్రునికి, మేషరాశికి అన్నింటికీ సంబంధం 
కనిపిస్తుంది. 

ఆకాశంలో సప్తర్ని మండలం ఉంది. సప్తర్నులకు (బృహద్భక్షానికి) 
చెందిన ఏడు నక్షత్రాలు స్పష్టంగా ఉత్తరాకాశంలో కనిపిస్తుంటాయి. వాటిలో 
అరుంధతీ నక్షత్రం కూడా ఉంటుంది. అరుంధతీ వసిష్ణుల నక్షత్రాలు స్పష్టంగా 
ప్రక్కప్రక్కనే కనిపిస్తుంటాయి. కాని మిగిలిన ఆరుగురు బుషుల భార్యల 
స్థానాల్లో ఏ నక్షత్రాలూ ఉండవు. 


కృత్తిక నక్షత్రంలో ఒకపాదం మేషరాశిలోనూ, 2,3,4 పాదాలు వృషభ 


“సహితం క్ష జ్యోతషం 25 
రాశిలోనూ ఉంటాయి. కృత్తికకు ఎక్కువ ప్రాధాన్యం వహించే వృషభరాశి 
ప్రక్కనే మిథునరాశి ఉంటుంది. మిథునమంటే పార్వతీపరమేశ్వర మైథునం. 
దానిలోని ఆర్ధ నక్షత్రానికి రుద్రుడు అధిపతి. కృత్తికలో ఆరు నక్ష్మత్రాలు 
మాత్రమే ఉండడం, అగ్ని ఈ నక్షత్రానికి అధిదైవం కావడం, సప్తర్షి మండలం 
లోని అరుంధతీ మండలంలోని అరుంధతీ వసిష్టులు తప్ప మిగిలిన నక్షత్రాల 
భార్యా స్థానాలు ఖాళీగా ఉండడం, ప్రక్కనే శివపార్వతులకు సంబంధించిన 
మిథునరాశి ఉండడం అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కథను విశ్లేషించే 
విధానం ఉంటుంది. 


ఈ కథానిర్మాణ కాలంలో విషుచలనం వల్ల అయనం మారింది. 
అయనం వృషభం నుండి మేషానికి సంక్రమించిన విధానం కూడా ఒక కథ 
ద్వారా తెలియజేయబడింది. ఇంద్రుడు ఒకసారి కుమారస్వామిపై కోపం 
కలిగిన వాడై తన వజ్రాయుధాన్ని విసిరాడు. అది కుమారస్వామి దక్షిణ 
పార్వానికి తగిలి, దానివల్ల మేషవదనుదైన విశాఖుడనే వాడు జన్మించాడు. 
రవిమార్గంలోని విశాఖ నక్షత్రం అంటే అది విదళిత శాఖ అని అర్ధం. 
అక్కడనుండి గ్రహగతుల మార్గం మారుతుంది. రెండుగా విభజింపబడుతుంది. 
అదేవిధంగా జ్యేష్ట నక్షత్రానికి 180 డిగ్రీల ఎదురుగా ఉన్న నక్షత్రం మృగశిర 
మాత్రమే. అందుకే ఇంద్రుని వజ్రాయుధం కృత్తికా సంభవుడైన కుమారస్వామి 
మీద వేయడం వల్ల అది ప్రక్కగా పోయి దక్షిణ పార్వ్వానికి మాత్రమే తగిలింది. 
దాని వల్ల విశాఖుడు మేష వదనంతో పుట్టాడు. దీని అర్థం ఏమిటంటే 
అంతకుముందు వృషభరాశిలో ఉన్న అయనం, మేషరాశిలోకి మారడమనే 
విశేషాన్ని తెలియజేయడం. విశాఖ మూలంగానూ, కృత్తిక 1వ పాదం మధ్య 
బిందువుగానూ ఉన్న కాలంలో అయనగతిని పాత్రల రూపంలో వ్యక్తీకరించే 
సాహిత్యం ఏర్పడింది. 

అదేవిధంగా బలవంతుడైన కుమారస్వామి పుట్టినది కూడా 
“తారకాసురుని” సంహారానికే. తారకాసురుడు నక్షత్ర స్వరూపమే. అయనం 
వృషభం నుండి మేషానికి మారుతుందనే విషయాన్ని సూచన చేసే కథనమే 


26 సాహిత్యం - జ్యోతిషం 


ఇది. సాహిత్యంలోని జ్యోతిషాన్ని అధ్యయనం చేయకుంటే ఈ కుమారస్వామి, 
తారకాసురుడు, విశాఖుడు ఇతర పాత్రలతో కూడుకున్న ఈ కథనాలకు 
అర్ధం లేకుండా పోతుంది. 
శివుని దృష్టి వల్ల మన్మథ దహనం ; 

పరస్పరం ఎదురుగా ఉన్న రాశులు లేదా నక్షత్రాలు ఒకటి ఉదయిస్తుంటే 
మరోటి అస్తమిస్తూ ఉంటాయి. శివపార్వతులకు సంబంధించిన రాశి అయిన 
మిథునానికి ఎదురుగా ధనుస్సురాశి ఉంటుంది. ధనుస్సు, ధనుర్ధారి అయిన 
మన్మథునికి ప్రతీక. ఆకాశం మనకు ఎప్పటికీ 180 డిగ్రీలు మాత్రమే 
కనపడుతుంది కాబట్టి మిథునం ఉదయిస్తున్న సమయంలో ధనుస్సు 
అస్తమిస్తుంటుంది. శివుడు మన్మథుని తన మూదో కంటి వెలుగు (ఆగ్రానక్షతం) 
తో సంహరించిన వృత్తాంతం ఇక్కడ. కనిపిస్తుంది. 

అదేవిధంగా ఇంద్ర వృత్రాసుర వధలకు సంబంధించిన జ్యేష్ట నక్షత్రం, 
మృగశిరా నక్షత్రాలు ప్రధాన ఇతివృత్త హేతువులుగా కనిపిస్తున్నాయి. ఇంకా 
శిబిచక్రవర్తి గాథలో విషువత్తుల గూర్చిన అవగాహన, నహుషుని కథ, 
నృగుని కథ మొదలైన ఎన్నో పౌరాణిక గాథలకు జ్యోతిషం ప్రాతిపదిక. 
కథ జ్యోతిషవిషయ ప్రచార వేదిక. ఇటువంటి కథలు ఎన్నో మనకు పురాణాల్లో 
కనిపిస్తాయి. జ్యోతిషదృష్టితో వానిని గమనించడం అవసరం. 
పాలపుంత : ప్రపంచ సాహిత్యం ; 

ఆకాశంలో కనిపించే పాలపుంత పురాణాలలోని పాలసముద్రం 
అనుకుంటే దానిని గూర్చి ప్రపంచ సాహిత్యంలోని వేరు వేరు విభాగాలు 
వేరు వేరు రకాలుగా తెలియజేశాయి. వాటిని ఇక్కడ సమీక్షించుకునే ప్రయత్నం 
చేద్దాం. 

ఆకాశంలో కేవలం నక్షత్రాలే కాక, చిత్రమైన లేతవెలుగు చారికవంటిది 
పలుచని పాలు ఒలకబోసినట్లుగా - నక్ష్మత్రరాశుల మధ్య ఏదో నది 
ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి పాలపుంత అనీ, క్షీరసాగరం అనీ, 
ఆకాశగంగ అనీ రకరకాల పేర్లు ఉన్నాయి. ఇది దేవతలు నడిచే మార్గమని 


సాహిత్యం - జ్యోతిషం 27 
కొందరు అన్నారు. 

దికృక్రంతో పోల్చి చూస్తే ఈ పాలపుంత వంగి ఉన్న కోణం రాత్రి 
అంతా మారుతూనే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నడినెత్తిన ఉంటుంది. మరి 
ఒకప్పుడు దిక్సృక్రసమతలంలో ఉంటుంది. కొన్ని బుతువులలో ఈ పాలపుంత 
తూర్పు - పడమర దిశలలో విస్తరించి ఉంటుంది. మరి ఒకప్పుడు ఉత్తర 
దక్షిణ దిశలో ఉంటుంది. దాని వెడల్పు ప్రకాశత్వమూ వివిధ ప్రదేశాలలో 
వేరువేరుగా ఉంటుంది. 


దక్షిణార్ధగోళంలో దీనికాంతి ధనూరాశి ప్రాంతాలలో - ఉత్తరార్ధ 
గోళంలో భృగుపరశు, హంస మండలముల దగ్గరా ఎక్కువ కాంతివంతంగా 
ఉంటుంది. కాని, నక్షత్ర సాపేక్షంగా చూస్తే ఎల్లప్పుడూ ఒకేవిధంగా స్థిరంగా 
ఉంటుంది. 

పాలపుంత అనబడేది - బహుదూరాన ఉండడం చేత కోటానుకోట్ల 
నక్షత్రాలు కలిసిపోయి, తెల్లని చారికలాగ కనిపిస్తుంది. మన సూర్యుడు 
కూడా పాలపుంతలోని ఒక నక్షత్రమే. అందులో సూర్యునికన్న చాలా పెద్ద 
నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుని కన్న చిన్న నక్ష్మత్రాలూ ఉన్నాయి. సూర్యుని 
కన్నా ప్రకాశవంతమైనవీ ఉన్నాయి. సూర్యుని కన్న అల్బకాంతి గలవీ ఉన్నాయి. 
పాలపుంత అనేది లక్ష జ్యోతిర్వర్నాల వ్యాసం, 1500 జ్యోతిర్వర్నాల మందమూ 
కలిగిన, ఇరవైవేల కోట్ల నక్షత్రాలు కలిగిన కేంద్రం దగ్గర ఉబ్బెత్తుగానూ, 
అంచుల దగ్గర పలుచగానూ ఉన్న పళ్ళెం ఆకారంలో ఉంటుంది. ఈ పళ్ళిపు 
అంచులే మనకు పాలచారికలలాగ కనిపిస్తూన్నాయి. ఇందులో ఒక్క 'చారిక' 
కాదు. రెండు చారికలు ఉన్నాయి. దీనినే మనం పాలపుంత అంటున్నాము. 
అపార దూరాలలో ఉండడం చేత నక్షత్రాలు విడివిడిగా కనిపించవు. 


నిజానికి పాలపుంతను పళ్ళెంలాగ ఉంది అనడం కన్న గిరగిరా 
తిరుగుతూ రవ్వలు చిమ్ముతున్న దీపావళి విష్ణుచక్రంలాగ ఉందంటే ఇంకా 
వాస్తవంగా ఉంటుంది. ఈ పాలపుంత కేంద్రానికి 32000 జ్యోతిర్వర్నాల 
దూరంలో ఒక 'చారిక*లో (లేదా బాహువు) మన సూర్యుడు, ఆ సూర్యుని 


28 సాహిత్యం (= జ్యోతిషు 
చుట్టూ తిరిగే గ్రహాలూ, ఆ (గ్రహాలలో మూడవది అయిన భూమి మీద 
నిలుచుని ఉన్న మనం ఆకాశంకేసి చూస్తూ ఉంటే మనకి కనిపించే దృశ్యం 
ద్వాదశరాశులతో కూడుకొని ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. 

ఈ నేపథ్యం ఎరుగని మన పూర్వీకులు పాలపుంతని చూచి, ఊహించిన 
కథలు ఈనాటికీ మనకు హృద్యంగానే ఉంటాయి. సుమేరియనులు 
పాలపుంతను మహాసర్పం అన్నారు. ఈ సర్పమే భూమిచుట్టూ ప్రవహిస్తున్న 
“'సాగరప్రవాహం'. ఈ ప్రవాహమే భూమికి ఎల్ల, అనంత జలప్రవాహాన్ని 
“తన తోకను తన నోట్లో దోపుకున్న పాముగా బొమ్మతో సూచించేవారు. 
నోటిలోని నీరు తోకగుండా మళ్ళీ నోట్లోకి రావడం అంటే అనంత జలవాహిని 
అని అర్ధం. భూమిచుట్టూ తిరుగుతున్న సాగరప్రవాహమే ఆకాశంలోని 
పాలపుంత అన్నారు. 

యుద్ధంలో చనిపోయిన సైనికుల ఆత్మలు స్వర్గానికి ప్రయాణం చేసే 
మార్గమే పాలపుంత అన్నారు నార్వీజియనులు. ఉత్తర అమెరికాలోని 
ఆదిమవాసులు కూడా ఇదేవిధంగా ఊహించారు. అయితే ఒక కొత్త విషయాన్ని 
చేర్చారు. ఆత్మలు ప్రయాణం చేయవలసిన దారిలో సౌకర్యం కోసం నక్ష్మత్రాలే 
చలిమంటలుగా ఉపయోగపడతాయి అన్నారు. 

స్వర్గానికి వెళ్ళే రాచమార్గమే పాలపుంత అనీ, పెద్ద దేవతల భవంతులు 
ఈ పాలపుంత లోనే ఉంటాయి అనీ, సామాన్య దేవతలు ఈ రాచమార్దానికి 
కాస్త దూరంగా చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటారు అనీ గ్రీకులు వర్ణించారు. 

- టైపూన్‌ (సెట్‌) అనే దుష్టుడి బారినుండి తప్పించుకుపోవడానికి 
ప్రయత్నిస్తూ ఈజిష్నియనుల దేవత అయిన ఐసిస్‌ జారవిడిచిన న 
పాలపుంత అన్నారు. 

ఆకాశగోళపు రెండు అర్ధగోళాలనూ దగ్గరగా తెచ్చి అతుకుపెట్టగా, 
ఆ గోళానికి వెలుపల చెలరేగే మంటల వెలుగులు అతుకుల మధ్య రంధ్రాల 
గుండా లోపలికి స్పష్టాస్పష్టంగా కనిపిస్తున్న వెలుగుచారికే పాలపుంత అన్నారు 
బాబిలోనియనులు. 


సాహిత్యం - జ్యోతిషం 209 


మంగోలుల, టిబెటనుల పవిత్ర[గ్రంఢాలలో మరో కారణం 
కనిపిస్తోంది. భూమి చుట్టూ పెద్ద సముద్రం ఉంది. అందులో ఒక ఏనుగు 
నివసిస్తోంది. శరీరం అంతా నీటిలోనూ, తల మాత్రం పైనా ఉంచుకొని ఆ 
ఏనుగు పెద్ద పెట్టున బలంగా ఊపిరి వదలుతూ ఉండడం వల్ల తయారైన 
ఆవిరి పైకి లేచి, బయటి చల్లదనంవల్ల పొగమంచుగా మారి, మనకి 
పాలపుంత లాగ కనిపిస్తోంది. ఆ ఏనుగు అప్పుడప్పుడు ఒళ్ళు విరుచుకుని 
మరో దిక్కుగా ఊపిరి వదిలి పెడుతూ ఉండడం చేత పాలపుంత దిక్కు 
కూడా మారుతూ ఉంటుంది. సయామ్‌లో కూడా ఏనుగే దీనికి కారణంగా 
భావిస్తారు. వారికి ఏనుగు పవిత్ర జంతువు. తెల్ల ఏనుగు నడిచే దారియే 
ఈ పాలపుంత అంటారు. 

ఆకాశంలో దేవుళ్ళు వేసిన చలిమంటల తాలూకు నుసియే పాలపుంత 
అని ఆర్కిటిక్‌ ప్రాంతపు ఎస్మిమోలు, ఆఫ్రికాలోని ఆదివాసులూ దీనికి ఒక్క 
కారణం ఊహించారు. 

సూర్యదేవుని కొడుకు అయిన పేథాన్‌ తండ్రిగారి రథం ఎక్కి 
అవకతవకగా పరుగులెత్తించి, భగ్గున మండి మసి అయిపోగా ఏర్పడ్డ చారికయే 
పాలపుంత అని (గ్రీకులలోనే మరో ఊహ. 

ఆకాశంలోని ఎద్దుకీ, గుర్రానికీ పరుగుపందెం పెట్టగా, వాటి డెక్కల 
తాకిడి చేత లేచిన ధూళియే పాలపుంత అని పానీ ఇండియనుల కథ. 

చనిపోయినవాళ్ళ ఆత్మలే నక్షత్రాలుగా మారి, రాత్రిపూట ఆకాశంలో 
నిప్పుకోళ్ళను వేటాడుతూ తిరిగిన దారియే పాలపుంత అనీ, పగటిపూట ఆ 
ఆత్మలు చలికాచుకోవడానికి సూర్యుడు అనే చలిమంట దగ్గర గుమిగూడుతారు 
కనుక, ఆ ప్రచండమైన వెలుగులో ఆత్మలు కనిపించవు అనీ పటగోనియా 
ఆదివాసుల ఊహ. 

చనిపోయిన వారి ఆత్మలు ఎగురుతూ ఆనందదాయకమైన ప్రాంతాలకు 
వలసపోయే మార్గం ఈ పాలప్తంతే అన్నారు ఫిస్లండ్‌, లిథుయేనియా దేశస్థులు. 
ఎండుగడ్డి తీసుకుపోతూ ఉంటే తునకలు జారి పడడం వల్ల ఏర్పడ్డ 'గడ్జిమార్గమే" 
పాలపుంత అన్నారు పర్షియనులు, సిరియనులు, తురుష్కులూనూ. 


30 సాహిత్యం - జ్యోతిషం 


నక్షత్రాల పొడి రాలిపడగా ఒద్లు ఒరుసుకొని ప్రవహించే ఆకాశనదియే 
పాలపుంత అన్నారు మరికొందరు. తమ తమ దేశాలలోని ప్రసిద్ధమైన 
నదులపేర్లు పాలపుంతకు ఆపాదిస్తూ, ఈజిప్పియనులు నైలునది అన్నారు. 
చైనీయులు పచ్చనిది అన్నారు. భారతీయులు ఆకాశగంగ అన్నారు. 
ఆకాశంబున నుండి శంభుని శిరంబు, అందుండి శీతాద్రి, సుశ్లోకంబైన 
హిమాద్రి నుండి భువికి దివిజగంగా ప్రవాహం పరవళ్ళు తొక్కుతూ 
దిగివచ్చిందనీ, మహేశ్వరుడు అద్దుపడకపోతే ప్రచండమైన ఆకాశగంగ భూమిని 
తుత్తునియలు చేసేసి ఉండుననీ మనకు కథలు ఉన్నాయి. 


హైందవపురాజాలలో పాలపుంత, లేక పాలసముద్రాన్ని గురించిన 
కథ మరొకటి ఉంది. పాలలో నుంచి వెన్న తీసినట్లు, పాలసముద్రాన్ని 
చిలికి, ఆకలి దప్పులూ చావూ లేని అమృతాన్ని సంపాదించాలని దేవతలు 
నిశ్చయించుకున్నారు. ఆ పనికి తమ శక్తి ఒక్కటే చాలదని గ్రహించి, వచ్చిన 
అమృతంలో రాక్షసులకు కూడా వాటా ఇస్తామని నమ్మించి, రాక్షసులను 
కూడా కలుపుకున్నారు. మందరపర్వతాన్ని కవ్వంగానూ, వాసుకి అనే 
మహాసర్చాన్ని ఆ పర్వతం చుట్టూ తాడుగా చుట్టి, ఆ పాము తలవైపున 
రాక్షసులు, తోకవైపున దేవతలు పట్టుకొని చిలుకుతూ ఉండగా లోకాలను 
దహించివేయగల హాలాహలం పుట్టింది. దానిలో పరమేశ్వరుడు తన కంఠంలో 
దాచుకొని, లోకాలను రక్షించాడు. ఇంకా చిలకగా వచ్చిన అమృతాన్ని ముందర 
దేవతలు తాగేశారు. అందుచేతనే దేవతలకు చావులేదు. రాక్షసులకు 
ఇవ్వడానికి అమృతం ఏమీ మగలలేదు. ఇటువంటి విపత్సమయాలలో 
ఆత్మరక్షణయే ముఖ్యం కాని, వాగ్దానాలు నిలబెట్టుకోవడం ఏమంత ముఖ్యం 
కాదుకదా! 

చైనాలో పాలపుంతను వెండినది' లేక “స్వర్గనది' అన్నారు. ఆ వెందినదికి 
సమీపంలో నెలవంక కనిపిస్తే వెండినదిలోని చేపలు భయపడి నదిబురదలో 
దాక్కుంటాయి అంటారు. ఏమంటే ఆ సమయంలో నెలవంక చేపలను పట్టె 
ములికిలాగ కనిపిస్తుంది కనుక ! 


పడమటికొండలలో పుట్టి, పాము మెలికలు తిరుగుతూ, చైనాలో 


సాహిత్యం - జ్యోతిషం వే 


పడమటి నుంచి తూర్పుకి ఉరవళ్ళు తొక్కుతూ ప్రవహించే పచ్చనది - 
ఆకాశగంగకు చెలికత్తె" అంటారు. వరదలతో దేశాన్ని ముంచెత్తి అపార 
విధ్వంసాన్నీ, జననష్టాన్నీ కలిగించే “చీనా కన్నీళు'గా పేరుపడ్డ ఈ నదిని 
“వియద్వాహిని” అన్నారు. కష్టాలూ, సుఖాలూ పడుగు పేకలుగా అల్లుకున్నదే 
జీవితం అని వారి ఫిలాసఫీ. 

స్వర్గాన్ని చేరుకోడానికి పాలపుంత అనేది రోడ్డుగానూ, నదిగానూ 
కూడా ఉపయోగ పడుతుంది అని శాక్సనుల నమ్మకం. 'ఇర్మిన్‌” అనే శాక్సన్‌ 
దేవుడు కంచురథం ఎక్కి వెండి దారిలో ప్రయాణం చేసి, స్వర్గాన్ని చేరుకున్నాడు. 
దీనికి బుజువుగా ఆ రథం ఆకాశంలో నక్షత్రరూపంలో ఇప్పటికీ కనిపిస్తూ 
ఉంది. దీనినే మనం సప్తర్నిమండలం అంటాం. 

పాలపుంత అనేది స్వర్గానికి ఎక్కడానికి దిగడానికి కూడా దేవకన్యలు 

ఉపయోగించే వంతెన వంటిది అనీ, పుణ్యం చేసుకున్న వారికి స్వర్గద్వారాలు 
తెరవబడతాయనీ ఒక నమ్మకం అన్ని దేశాలలోనూ విస్తరించి ఉంది. 

అశ్విని మొదలు స్వాతి వరకు ఉత్తరంగా నడిచి, గ్రహమార్షం 'విశాఖ' 
దగ్గర రెండు పాయలుగా చీలి దక్షిణమార్గం పట్టినట్లే పాలపుంత కూడా 
వృకము, అశ్వతరం, త్రిశంకు, మధుమక్షిక లేక సరఘా, క్రౌంచ లేక ప్రహ్లాద, 
యయాతి, వేదిక గుంపుల పక్కనుండి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరుకుంటుంది. 

ఆ పాలపుంత తాలూకు రెందవపాయ మృగశిర, వైవస్వతనౌక, అగస్త్య, 
త్రికూట పర్వతముల మీదుగా దక్షిణశ్యామసీమల దగ్గరకు పోతుంది. 
నదులమధ్య లంకలు ఉన్నట్లె పాలపుంతలో అక్కడక్కడ నల్లని ప్రదేశాలు 
ఉన్నాయి. సంస్కృతభాగవతంలో “కరోతి శ్యామలాం భూమిం' అని ఈ 
బొగ్గుమచ్చల ప్రసక్తి ఉంది. 

పాలపుంత శాఖలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే అవి అన్నీ మొత్తం 
ఏడు శాఖలుగా ఉన్నాయి అని తేలుతుంది. ఈ అంశాన్ని బుగ్వేదం 'సప్త 
ప్రవత ఆదివం” అంది. యూరోపియనులు ఈ శాఖలను లెక్కపెట్టినట్లు 
లేదు. ఈ విధమైన కథలు ప్రతి నక్షత్రమండలానికీ ఉన్నాయి. 


22 సాహిత్యం - జ్యోతిషం 


సాహిత్యం - జ్యోతిష మూల అధ్యయనం : 

ప్రపంచవ్యాప్తంగా ఒక నక్ష్మతమండల స్వరూపం, ఆకారం, చుట్టూ 
ఉన్న నక్ష్మత్రమండలాలు మొదలైనవి అర్థం చేసుకున్న వారంతా వారి వారి 
పరిధిలో మంచి సాహిత్యాన్ని సృష్టించారు. భారతీయులు కూడా అదేపని 
చేశారు. ఆకాశంలో 'ధ్రువోపాఖ్యానం, కుమారసంభవ గాథ, సప్తర్షులు వేరు 
వేరు కథల్లో భాగమైన విధానం, వినాయకమండలగాథ, శివగాథలు, 
ఆకాశగంగ, శివుడు చంద్రశేఖరుడైన విధానం, చంద్రునికి రోహిణి ప్రియమైన 
తీరు, శివ మన్మథుల పరస్పర విరోధం, ఇంద్రవృత్రాసురుల యుద్ధం, నరకాసుర 
వధ, రాహు కేతువుల జననం, అజగరోపాఖ్యానం, విష్ణుదేవతాత్మక గాథలు, 
బ్రహ్మ, సరస్వతి, హంసమండల స్వరూపాలు కథలు, దేవతలకు వాహనాలు 
ధ్వజాలు, ఇంకా ఎన్నో గాథలకు సంబంధించి వీరు చేసిన వైజ్ఞానిక విశ్లేషణా 
క్రమమైన సాహిత్య స్వరూపం మనకు అవగతమౌతుంది. 

ప్రస్తుతం సాహిత్యాన్ని ఈ దృష్టికోణంలో అధ్యయనం చేస్తే ఎన్నో 
నూతనాంశాల ఆవిష్కరణ జరుగుతుంది. ఎన్నో శాస్త్రాలకు సంబంధించిన 
మూలాలు కనిపిస్తాయి. ప్రపంచ సాహిత్యంలోనూ ఇటువంటి అధ్యయనం 
అవసరమే. వైజ్ఞానిక దృక్కోణంలో ఏర్పడిన సాహిత్యం, పిచ్చాపాటి సాహిత్యాన్ని 
వేరు చేసి చూస్తే మన ఘనత మనకు తెలుస్తుంది. ఇటువంటి ఎన్నో కథలు 
ఉండడం వల్లనే సాహిత్యానికి మూలం జ్యోతిషమని తెలుస్తుంది. అందుకే 
మన పూర్వీకులు జ్యోతిర్మయం వాజయం అనడంలో బెచిత్యం కనపడుతుంది. 





మేషాది రాశుల 
ఖగోళ స్వరూపాలు - సాహిత్యం 


భారతీయమైన ఖగోళాన్ని పరిచయం చేసుకోవడం అవసరం. ఖగోళ 
పరిశీలన అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా ఉన్నప్పటికీ. భారతీయులు ఆ 
ఖగోళ మండలాలు, నక్షత్రాల ఆకృతులు, ఆ నక్షత్ర మండలాలు కనిపిస్తున్న 
సమయంలో భూమిపై జరిగే వేరు వేరు పరిణామాలను దృష్టిలో పెట్టుకొని 
వేరు వేరు పురాణ కథలకు రూపకల్పన చేశారు. ఈ పురాణగాథల వల్ల ఆ 
యా రాశులను గూర్చి మరికొంత స్పష్టంగా తెలుసుకునే అవకాశం 
కలుగుతుంది. భారతీయ పురాణాలకు ఆధారం ఖగోళమే. కాలాన్ని బట్టి, 
ప్రకృతిలో వచ్చే మార్పులను బట్టి కథలను అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. 
లేకుంటే వురాణాలకు అర్ధాన్ని నృష్టంగా తెలునుకునే అవకాశం 
ఉండకపోవచ్చు. అందుకే నక్షత్రాల ఆకృతులు, వాటి వెనుకనున్న గాథలను 
అధ్యయనం చేయడానికి ఈ పాఠం ఉద్దేశించబడింది. 


ఆకాశంలో జ్యోతిర్మండలాలు అనేకంగా ఉన్నాయి. అయితే ఈ 
మండలాలన్నీ మన భూమి మొదలైన గ్రహాలు తిరిగే 'రవిమార్గం'లో మాత్రమే 
కాక, ఉత్తరాకాశంలోనూ, దక్షిణాకాశంలోనూ, అన్నివైపులా కనిపిస్తున్నాయి. 
ఆయా మండలాల స్వరూపాలను గమనించడానికి రవిమార్గంలోని మేషాది 
రాశులను ఒక విభాగంగానూ, ప్రాక్రతీచీ ఉత్తరదిశా నక్షత్రమండలాలను 


34 సాహిత్యం - జ్యోతిషం 


మరో విభాగంగానూ, దక్షిణాకాశంలో కనిపించే నక్షత్ర మండలాలను ఇంకో 
విభాగంగానూ అధ్యయనం చేయబడుతున్నాయి. ఈ పాఠంలో మేషాది 
రాశులలోని నక్షత్రాలు వాని ఆకృతులను విశేషాలను స్థూలంగా పరిచయం 
చేసుకుందాం. 
రాశుల స్వరూపాలు - విశేషాలు : 

రవిమార్గంలో ముఖ్యంగా 27 భాగాలు నక్షత్రాలుగా విభజిస్తే, ఆ 
నక్ష్మత్రాలలోని కొన్ని భాగాలను కలుపుతూ 12 రాశులుగా మరల విభజన 
కనిపిస్తుంది. ఒక్కొక్క రాశికి 30 డిగ్రీల నిడివి చొప్పున మొత్తం రాశిచక్రం 
360 డిగ్రీలు ఉంటుంది. ఆ రాశియొక్క ఆకృతి, ఇతర వివరాలు ఇక్కడ 
తెలియజేయడం జరుగుతుంది. 
మేషం (41163) : 

అశ్విని, భరణి, కృత్తికలో 1వ పాదం అనే యోగతారలు ఈ రాశిలో 
ఉన్నాయి. అళ్చినికి “తాలిరిక్క గుల్టపురిక్క” అని పేర్లున్నాయి. భరణికి 
యమరిక్క అనీ, కృత్తికకు పిల్లలకోడి అని వ్యవహారాలున్నాయి. అల్నినికి 
అశ్వినులు, భరణికి యముడు, కృత్తికకు అగ్నిదేవుడు అధిపతులు. దీనికి 
లాటిన్‌లో ఏరిస్‌ అని పేరు. నాసత్య, దద్రసులనే వారు అళ్చ్వినులు. వారు 
మేషంలో ఆల్‌ఫా, బీటా సంజ్ఞికాలైన నక్షత్రాలు. అశ్విని చుక్కలు గుజ్జపుతల 
ఆకారం కల్లి ఉంటాయి. వేదంలో మేష ప్రశంస 1-10-2, 1-51-1, 
1-52-1 మొదలైన మంత్రాల్లో ఉంది. భరణి పొయిరాళ్ళలాగా మూడు 
చుక్కల సమూహం. అవి 29, 29, 41 సంజ్ఞలు గల మేషరాశి చుక్కలు. 
కృత్తికలనే “కత్తెర” అనీ, 'మంగలికత్తి' అని కూడా అంటారు. 

మేషం అంటే గొరై అని అర్థం. ఇది అగ్నికి వాహనం. అగ్ని 
మేషారూఢుడు. కృత్తికలో పుట్టినవాడు కార్తికేయుడు. కార్తికేయుడు, షణ్ముఖుడు, 
శరవణభవుడుగా భావించే కుమారస్వామి జన్మవృత్తాంతానికి సంబంధించిన 
అన్ని విశేషాలు ఈ చుక్కల్లో మనకు కనిపిస్తాయి. అగ్ని సప్తర్షుల భార్యలు, 
శివుడు, పార్వతి, గంగాదేవి మొదలైన వారు ఈ కథల్లో ప్రస్తావించబడతారు. 


మేశాది రాశుల ఖగోళ స్వరూపాలు - సాహిత్యం వె5 
కృత్తిక చుక్కలను తెలుగునాట “'పిల్లలకోడి అంటారు. 
వృషభం (గౌజలయగం) ; 

కృత్తికలో 2,3,4 పాదాలు, రోహిణిలోని 4 పాదాలు, మృగశిర 
నక్షత్రంలోని 1,2 పాదాలు వృషభరాశిలోకి చేరుతాయి. కృత్తికకు పిల్లలకోడి, 
కత్తెర, మంగలికత్తి రూపు చుక్కలని పేర్లు. కృత్తికకు అగ్ని అధిదైవం. ఇవి 
ఆరు చుక్కల గుంపు. రోహిణి నక్షత్రంలో 5 చుక్కలున్నాయి. ఉదయించేటపుడు 
ఇంగ్రీషు 4 అక్షరంలాగా, అస్తమంచేటప్పుడు 17 అక్షరం లాగా ఈ చుక్కలు 
కనబడతాయి. శకటాకారంలో ఉన్న ఐదు చుక్కలు రోహిణీ నక్షత్రం ఆకృతి. 
వృషభరాశిలోని ఆల్‌ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్‌ గుర్తులున్న నక్షత్రాలు 
రోహిణీ నక్షత్రానివి. ఎప్సిలాన్‌ గుర్తుగల ఐదవ చుక్కను గర్గుడని కూడా 
అంటారు. దీనికి బండిరిక్క అని పేరు. రోహిణికి అధిదైవం ప్రజాపతి. 7 
ఆకారంలో ఉన్న ఐదు నక్షత్రాల్లోనూ పెద్దదైన రోహిణి ఎర్రరంగులో కెంపులాగా 
వెలుగుతూ ఉంటుంది. దీనిని 'ఎద్దుకన్ను' (3119 థల అంటారు. చీకట్లో 
ఎద్దుకళ్ళు కాలిన ఇనుపగుళ్ళలాగ ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. అందుకే 
వృషబభరాశికి రోపాణి కన్నుగా అవురింది. రోపొాణిని గూర్చి 
ఐతరేయబ్రాహ్మణంలో చిత్రమైన కథ ఉంది. సృష్టికర్త అయిన ప్రజాపతి 
యొక్క 27 మంది కూతుళ్ళలో రోహిణి అసాధారణ సౌందర్యవతి. ప్రజాపతి 
తన స్వంత కూతురునే మోహించి, ఆమెను లేడిగా మార్చి బలాత్మరించ 
బోయాడు. రోహిణి ఆక్రోశిస్తూ పరుగెత్తసాగింది. దేవతలు ఈ సంగతి 
తెలుసుకొని, ఈ దుష్మార్యం జరుగకుండా చేయమని మృగవ్యాధుని (లేక 
మృగవ్యాధరుద్రుని) (ప్రార్ధించారు. ఆ మృగవ్యాధుడు మృగరూపంలో ఉన్న 
ప్రజాపతిని (0%10స) బాణప్రయోగం చేసి పడగొట్టాడు. మృగవ్యాధ 
నక్ష్మత్రాన్ని 511145 అంటారు. ఆకాశంలో కనిపించే నక్షత్రాలన్నింటిలోకి 
తేజోవంతమైనది ఈ నక్ష్మత్రమే. 

మృగశిరానక్షత్ర కూటాన్ని కొందరు మృగం యొక్క శిరస్సు అన్నారు. 
మరికొందరు మృగమే అన్నారు. మరికొందరు మృగరూపం ధరించిన ప్రజాపతి 
అన్నారు. ఇంకొందరు యజ్ఞోపవీతాన్ని ధరించిన పురుషుడు అన్నాడు. గ్రీకులు 


36 సాహిత్యం - జ్యోతిషం 


మృగశిరా నక్ష్మత్ర వర్ణన నో వేటగాడి తల, రెండు భుజాలు, రెండు మోకాళ్ళు, 
నడుముకి పెట్టుకున్న వూడు చుక్కల పటకా, ఆ పటకా నుండి వేలాడుతున్న 
వంకకత్తి, ఒక చేతిలో దండం, మరో చేతిలో సింహపుతోలు పట్టుకున్న 
వేటగాడి వేషం కనిపిస్తుంది. మృగశిరా నక్షత్రానికి సోముడు అంటే చంద్రుడు 
అధిదేవత. వృషభరాశిలోని లాంబ్దా, ఫై=21(1), ఫై=21(2) గుర్తులున్న 
మూడు చుక్కలు మృగశిర. తైత్తిరీయ సంహితలో దీన్ని 'మృగశీర్షు అన్నారు. 
తైత్తరీయ బ్రాహ్మణంలోనూ, కాఠకసంహితలోనూ, అధర్వవేదంలోనూ ఈ 
చుక్కలను 'ఇన్వకా” అన్నారు. మైత్రావరుణీయ సంహితలోనూ '“ఇన్వగా” 
అన్నారు. శాంతికల్పంలో 'అంధక' నక్షత్రాలు అన్నారు. మృగశిరా శిరోదేశంలో 
ఉన్న చుక్కలు 'ఇల్వలా' నక్షత్రాలని అమరం చెపుతుంది. (ఇల్వలాతచ్చిరోదేశే) 
ఇల్వలా పంచతారకా అనీ, ఇల్వలో సోమదైవత్యాః అని ఉంది. 'మూషకాశన 
పదాకృతౌ విధౌ, వ్యోమమధ్య మిళితే త్రితారకే? పిల్లి అడుగుల వంటి మూడు 
చుక్కలు మృగశిర అని గరుడపురాణం 58-2 చెపుతుంది. చంద్రునిలోని 
మచ్చ లేడిలాగా ఉంది కాబట్టి మృగాంకుడు అంటే చంద్రుడు. కాబట్టి 
మృగశిరకు అధిపతి చంద్రుడు. వేదంలో చాలచోట్ల వృత్రాసురుడు 
మాయామృగమని వర్ణింపబడింది. మృగశిర వృత్రశిరమే అని చాలామంది 
గుర్తించారు. వృత్రుని సంహరించి, లోకానికి వర్షప్రదానం చేసినవాడు 
ఇంద్రుడు. జ్యేష్టా నక్షత్రం ఇంద్రదైవత్వం. ఇంద్రవృత్తులు ప్రతిస్పర్భులు. 
జ్యేష్టా మృగశిరా నక్షత్రాలు కూడా ఆకాశంలో ప్రతిస్పర్భులే. తూర్పున జ్యేష్ట 
ఉదయించగానే పడమట మృగశిర అస్తమిస్తుంది. జ్యేష్టమాసంలో పౌర్ణమినాడు 
సూర్యాస్తమానం కాగానే మృగశిర అస్తమిస్తుంది. అంటే అప్పుడు సూర్యుడు 
మృగశిరతో కూడి ఉంటాడు. ఇదే మృగశిరా కార్తె ప్రవేశం. మృగశిరా 
ప్రవేశంతో వర్షాలు ఆరంభమై గ్రీష్మతాపం తగ్గి లోక చల్లబడుతుంది. 
అమరసింహుడు తన అమరకోశంలో దిగ్వర్లులో 'మృగశీర్నే మృగశిర 
స్తస్మిన్నే వాగ్రహాయణీ” అని తెలియజేశాడు. అంటే మృగశీర్శకు “మృగశిర, 
“అ(గ్రహాయణీ"* అనే వర్యాయవదాలున్నాయి అని చూపించాడు. 
శబ్దరత్నాకరంలో అగ్రహాయణీ = మృగశిరా నక్షత్రం అనీ, అగ్రహాయణికము 


మేశాది రాశుల ఖగోళ స్వరూపాలు - సాహిత్యం 37! 


= మృగశీర్న్షమాసం అని ఉంది. అగ్రహాయణి అంటే సంవత్సరాన్ని 
ప్రారంభించేది అని అర్ధం. అగ్రహాయణ, అగ్రహాయణి అనే పదాల మధ్య 
వ్యాకరణ శాస్త్రరీత్యా, ఇతర విషయాల రీత్యా చర్చ బాగా జరిగింది. పాణిని 
“అగ్రహాయణిక” అనే ఒక్క పదాన్నే *“మార్గశీర్నమాసం” అనే అర్ధంలో 
ప్రయోగించారు. ఇంకో పదాన్ని ఉపయోగించలేదు. “అగ్రహాయణ” అనేది 
మృగశిరా నక్షత్రం యొక్క పేరు. “అగ్రహాయణి ఇది మార్గశిర పౌర్ణమి 
పేరు. '“అగ్రహాయణిక” ఇది మార్గశిర మాసం పేరు. దీని ప్రకారం 
అ(గ్ర+హాయన అంటే సంవత్సరానికి మొదలు అని అర్థం. అందువల్ల 
“అగ్రహాయణి పేరు మృగశిరకు ఏర్పడింది. అంటే ఒకప్పుడు ఈ నక్షతంలో 
సంవత్సరం మొదలయ్యేది అని తెలుస్తుంది. ఒకప్పుడు కృత్తికలు ప్రథమ 
నక్షత్రమైనట్లే, అగ్రహాయణ లేక మృగశీర్నా నక్షత్రం కూడా ఒకప్పుడు ప్రథమ 
నక్షత్రమై ఉండాలి. తైత్తిరియ సంహిత ప్రకారం హిమ సంక్రమణం వద్ద 
ఫాల్గుణ పౌర్ణమితో సంవత్సరం ఆరంభమైనప్పుడు, వసంత విషువత్తు మృగశిరా 
నక్షత్రంలో ఉండేది. అందువల్ల అది మొదటి నక్షత్రం అయింది. అందువల్లనే 
మృగశీర్షకి 'అగ్రహాయణ' అనే పేరువచ్చింది. మృగశిర ప్రథమ నక్షత్రమని 
ఖండితంగా చెప్పే ప్రమాణపూర్వక వాక్యాలు లేకపోయినా “అగ్రహాయణ'” 
అనే పేరును బట్టి దీని నిజస్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. వసంత విషువత్తు 
మృగశిరలో ఉన్నప్పుడు శరద్విషువత్తు మూలా నక్షత్రంలో ఉంటుంది. మృగశిర 
సూర్యుని వద్ద ఉండడం వల్ల గుర్తించడం వీలు కాదు. కాబట్టి మూలా 
నక్షత్రం ఉదయించిన కాలమే విషువత్‌ కాలమని గుర్తుగా పెట్టుకోవడం 
వల్లనే దానిని మూల నక్ష్మత్రం అని అంటారు. 

ఐతరేయ (బ్రాహ్మణం (1-33)లో కూడా ఇటువంటి వర్ణనమే ఉంది. 
వృత్రాసురుడు మృగరూపం ధరించి తన కుమార్తె అయిన రోహిణిని మోహించి, 
తరుముతూ ఉండగా ఇంద్రుడు వాని శిరస్సును బాణంతో నరికినాడు. గ్రీకుల 
మొల పటకాయే జింకతలలోని బాణం. వేటగాడు ఎదమభుజం, కుడి 
మోకాలు జింక చెవులు, వేటగాడి ఎదమ మోకాలు జింక ముట్టె. వేటగాడి 
పటకా చుక్కలు జింకకళ్ళు. జింక తలలోని మూడు చుక్కలను “ఇన్వకములు” 


38 సాహిత్యం - జ్యోతిషం 


అని అంటారు. గ్రీకుల ఒరయన్‌ వేటగాడే భారతీయుల మృగశీర్షం లేక 
మృగరూపుడు, యజ్ఞరూపుడైన ప్రజాపతి. గ్రీకుల మొలపటకానే ప్రజాపతి 
యజ్ఞోపవీతం అన్నారు. రోహిణీ నక్షత్రమే ముగ్ధ అయిన స్త్రీ ఒరయన్‌ 
వేటగాదే కామాతురుదడైన ప్రజాపతి. దానికి కొంచెం దూరంలో ఉన్నసిరియస్‌ 
నక్షత్రమే కిరాత రూపధారి అయిన రుద్రుడు. 

ఈ నక్షత్రగణాల పక్కనున్న తెల్లని పట్టీ పాలపుంత లేక ఆకాశగంగ. 
దీనినే భారతీయులు “వైతరిణి అన్నారు. భారతీయుల ప్రకారం నరకద్వారం 
వద్ద మూడు తలల కుక్క ఉంటుంది అనీ, యమలోకానికి పోయే దారిలో 
నాలుగు కళ్ళున్న యముని కుక్కలు ఉంటాయి అనీ వర్ణించబడింది 
(బు.జు14, 10). విషువత్తు ఒకప్పుడు మృగశీర్న్షలో ఉండేది. ఆ సమయంలో 
ఏర్పడిన కథ ఇది. యమలోకాన్ని చేరుకోవడానికి ఆత్మలన్నీ వైతరణీ నదిని 
దాటాల్సి ఉంటుందని మన పురాణాల్లో ఉంది. విషువత్‌ అనేది దేవపితృలోకాల 
మధ్యనున్న ద్వారం. శ్వన్‌ (శ్వానము), ప్రశ్వన్‌ (పూర్వశ్వానము) అనే రెండు 
నక్షత్రాలు ఈ ద్వారాన్ని కాపాడుతున్న కుక్కలు. ఈ కుక్కలు 'చతుర్‌-అక్షౌ” 
(బు * 14,11)లో వర్ణించారు. అంటే నాలుగు కళ్ళు కలవి అని అర్థం. 
యముని కుక్కలు శ్యామ, శబల వర్జాలు కలిగినవని అధర్వవేదం (17111, 9)లో 
వర్ణింపబడింది. 

బుగ్వేదంలో వర్ణింపబడిన “సరమ అనేది కూడా ఈ కుక్కనే కావచ్చు. 
ఇంద్రుడు తన ఆవులను (అంటే వెలుతురును లేదా సూర్యకిరణాలను) 
వెతకడానికి సరమను పంపించాడు. కాని, ఆ ఆవులను దొంగిలించిన వృత్రుడు 
ఈ సరమకు పాలుపోసి వెనుకకు పంపివేశాడు. ఆ సరమ తిరిగి వచ్చి, 
తనకు ఎక్కడా ఆవులు కనిపించలేదని అబద్ధం ఆడింది. ఇంద్రుడు కోపించి 
సరమను తన్నాడు. తన్నగానే సరమ తాగిన పాలను వెడలకక్కింది. ఆ పాలే 
“పాలపుంత'గా మారాయి. 

అదేవిధంగా బుగ్వేదం 11/7-57-5లో “శునాశీరి అనే మరో కుక్క 
ఉంది. 'మరు దేవలోకంలోని పాలను మా భూమిమీద వర్షింపజేయండి' 
అనే ఒక ప్రార్ధన ఉంది. ఈ పాలే పాలపుంత. సరమా, శునాశీరాలు రెండూ 


మేశాది రాశుల ఖగోళ స్వరూపాలు - సాహిత్యం ఏ9 


వైతరిణిని కాచే కుక్కలు. 'శునాశీరా' అనే పదం నుండి 'శేర్య' అనే పదం, 
దాని నుండి 'సిరియస్‌' (శ్వానరాశిలోని మహానక్ష్మత్రం) అనే పదం వచ్చి 
ఉండవచ్చునని భావన. 'శ్వన్‌” అనే నక్షత్రానికే 'సిరియస్‌ అనేది గ్రీకు పేరు. 
“శ్వాన నక్ష్మత్రం' వద్ద విషువత్తు ఉండగా, నూతన సంవత్సరాది, దేవయానం 
ప్రారంభం అయ్యాయనే భావం ఉంది. సూర్యునితో కూడా ఈ శ్వానం 
ఉదయించినప్పుడు వసంతోదయం అయ్యేది. 

వేదంలో జింకతలను (మృగళిరస్సు) మాత్రమే వర్ణించారు. జింకను 
గూర్చి చెప్పలేదు. శతపథ బ్రాహ్మణం 11-28 లో రుద్రుడు ప్రజాపతి 
తలను బాణంతో నరికినాడు అనీ, ఆ తల బాణంతో సహా ఆకాశంలోకి 
ఎగిరిపోయిందని వర్ణన ఉంది (ఇషుణా తస్య శిరశ్ళేద... ఇషుః శిరశ్చేత్యుభయ 
మంతరిక్షముత్తు త్య నక్ష్మత్రాత్మనా వమ్‌ ధితం దృశ్యతే). రుద్రుడు తన 
జటాజూటంలో గంగను ధరించాడు. అతనికి రుద్రభూమి ప్రియవాసస్థానం. 
రుద్రుడు కిరాత రూపధారి. ఈ వర్ణనలను ఖగోళంలో ఈ విధంగా 
ఆలోచించవచ్చు. ఆకాశంలో కనిపిస్తున్న మృగవ్యాధనక్షత్రమే (సిరియస్‌) 
రుద్రుడు. మృగవ్యాధుడంటే కిరాతుడు. ఈ నక్షత్రానికి పైన కనిపించే తెల్లని 
చారిక (పాలపుంత) రుద్రుని జటాజూటంలో ఉన్న గంగా ప్రవాహం. ఈ 
నక్షత్రం పితృయాన సమీపంలో ఉండడం వల్ల రుద్రుని ప్రేతభూమి నివాసాన్ని 
సూచిస్తోంది. ఈ మృగవ్యాధునికి ముందున్న మృగశిరా నక్షత్రమే మృగరూపుడైన 
ప్రజాపతి. ప్రజాపతి అంటే సంవత్సరం లేక యజ్ఞం. ఇవన్నీ సమానార్థకాలే. 
పాత సంవత్సరం పూర్తి అయి, వెంటనే కొత్త సంవత్సరం మొదలైంది అనే 
విషయాన్నే రకరకాలుగా చెప్తున్నాయి. 

'వృత్రుని చంపిన వెంటనే సంవత్సరం సముద్రంలో నుండి లేచి 
వచ్చింది” అని ఉంది. (బు ౫ 192,2) రుదుడు యజ్ఞరూపధారి అయిన 
'ప్రజాపతిని సంవత్సరారంభంలో చంపినాడు. అందువల్లనే రుద్రునికి 
“యజ్ఞధ్వంసి” అని పేరు వచ్చింది. మహాభారతం సౌప్తిక పర్వంలో రుదుడు 
దక్షాధ్వరధ్వంసి అనే పురాణ గాథ ఉంది. రుద్రుడు తన బాణంతో యజ్ఞం 
(ప్రజాపతి) యొక్క హృదయంలో గుచ్చాడు. ఈ విధంగా పొడవబడ్డ యజ్ఞం 


40. ( గ సాహిత్యం ఆ జ్యోతిషం' 


నిప్పులు కక్కుతూ మృగరూపంలో ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా 
రుద్రునితో తరుమబడుతూ ఈ మృగం ఆకాశంలో కనిపిస్తుంది. ఈ కారణం 
వల్ల రుద్రునికి యజ్ఞధ్వంసి అనే పేరు వచ్చింది. ప్రజాపతియే యజ్ఞరూపాన్ని 
ధరించి తనంత తానే దేవతలకు యజ్ఞార్థమై సమర్పించుకున్నాడని తంద్య 
(బ్రాహ్మణం (౧712, లో వర్ణింపబడింది. అప్పుడు దేవతలు ప్రజాపతిని 
ఉదయకాలంలో చంపి, యజ్ఞాన్ని చేశారట. ఈ అన్నికథల భావార్థం మృగశీర్న 
వద్ద అప్పట్లో నూతన సంవత్సరం ప్రారంభం అయిందనే. 

కాలాధిష్టాన దేవత అయిన ప్రజాపతి రోహిణి పైకి జరగడం 
మొదలుపెట్టాడు. ప్రజాపతియొక్క ఈ చర్య 'అకృతం' అని (తై.బ్రా.[1133) 
దేవతలందరి చేతా తీవ్రంగా ఖండింపబడింది. కాబట్టి రుద్రుడు ప్రజాపతిని 
చంపాడు. దీని భావార్థం ఏమంటే - విషువత్తు క్రమంగా మృగళీర్షనుండి 
మెల్లగా రోహిణివైపుగా జరుగుతోంది. ఈ చలనాన్ని మొదటిసారిగా గుర్తించిన 
వారికి ఇది ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అందువల్లనే ప్రజాపతి యొక్క 
చర్య అకృతమైందని ఐతరేయ (బ్రాహ్మణం వర్ణించింది. అంతేగాక విషువత్తు 
క్రమక్రమంగా రోహిణి మీదికి ఎక్కి రావడం చేతనే ఆ నక్షత్రానికి “రోహిణి” 
(అంటే ఎక్కబడుతున్ను అనే పేరు వచ్చి ఉండవచ్చు. ఈ గాథ మృగఃశీర్న 
యుగంలో విషువత్తు మృగళశీర్న నక్షత్రాన్ని దాటి రోహిణి వైపుగా వస్తున్నప్పుడు, 
పుట్టి ఉండాలి. ఈ యుగంలో ఫాల్గుణ పౌర్ణమి సంవత్సరాదిగా ఉందేది. 

వృత్రాసురుడు చనిపోయే ముందు తన శరీరంలో కొంత భాగాన్ని 
చంద్రునికి ఇచ్చినట్లు శతపథ (బ్రాహ్మణంలో ఒక కథ ఉంది. వృత్రుదే 
మృగశిర. మృగశిరకు దగ్గర్లో రోహిణి ఉంది కాబట్టి రోహిణికి చంద్రుడు 
నిత్యసన్నిహితుదనీ, వీరిద్దరి మధ్య అనురాగం అధికమని కథలు ఏర్పడినాయి. 
ఈ మృగశిరా నక్షత్రం వద్దనే అనేక గాథలు ఏర్పడడానికి సరియైన రూపం 
కనిపిస్తుంది. విష్ణువు వరాహాన్ని చంపిన వృత్తాంతం, ఇంద్రుడు వృత్రాసురుణ్ణి 
చంపడం, రుద్రుడు మృగరూపుడైన ప్రజాపతి వెంటబడడం, దేవ పితృ 
లోకాలను వేరు చేసే ఆకాశగంగ ఇక్కడనే ఉండడం వంటి గాథలకు ఈ 
ప్రదేశమే మూలం. ఇక్కడున్న ఆకాశగంగ (వైతరణి)ను దాటి యమలోకానికి 


మేశాది రాశుల ఖగోళ స్వరూపాలు - సాహిత్యం తే 


పోవాలి. “త్రిశిరాలు దాల్చిన దత్తాత్రేయుడు, అతని వెంట శ్వానరూపం 
ధరించిన చతుర్వేదాలు ఇక్కడే ఉన్నాయి. ఇన్వకములనబడే మూడు నక్షత్రాలే 
దత్తాత్రేయుని మూడు శిరలు. ఆ వెంటనున్న శ్వాన నక్షత్రమే చతుర్వేదాలు. 

వృషభరాశి ప్రశంస బుగ్వేదంలో 1-116-18, 4-58-3, 
10-102-10 మొదలైన మంత్రాల్లో ప్రత్యక్షంగా ఉంది. కృత్తికలో 
మూడుభాగాలు వృషభంలో ఉండడం వల్ల అగ్ని వృషభరాశిలో ఉందేవాదని 
నిర్ణయించారు. ఈ వృషభానికి నాలుగు కొమ్ములు, మూడు పాదాలు, రెండు 
శిరస్సులూ ఉన్నాయన్నారు. ఈ వృషభమే తరువాతి రాశి అయిన మిథునానికి 
ధ్వజమూ, వాహనంగా ఉంది. మిథునమంటే పార్వతీ పరమేశ్వర మిథునమే. 
ఇటువంటి అర్ధంలో వృషభం నంది స్వరూపం. 
మిథునం (౮య1010 : 

వృషభంలోని 2 పాదాలు కాక, మిగిలిన మృగశిర 2 పాదాలు, ఆర్ధ 
నక్షత్రం 4 పాదాలూ, పునర్వసులోని మొదటి మూడు నక్షత్రాలు కలిపి 
మిథునరాశిగా ఏర్పడతాయి. ఆర్ధ నక్షత్రం యొక్క రంగును బట్టి దీన్ని 
పగడపు చుక్క (ఆగ్రా ప్రవాళమేకమ్‌) అంటారు. ఆర్ధకు రుద్రుడు అధిదేవత. 
తైత్తరీయ బ్రాహ్మణం, మైత్రావరుణీయ సంహిత, కాఠక సంహితల్లో దీన్ని 
“బాహువు అన్నారు. రెండు భుజాల మీదా, రెండు మోకాళ్ళమీదా మొత్తం 
నాలుగు ప్రకాశవంతమైన నక్షత్రాలు మంచం కోళ్ళలాగా కనిపిస్తాయి. ఈ 
నాలుగు చుక్కల మధ్యలో ఆ వేటగాడి మూడు నడుము పటకా చుక్కలు, ఆ 
పటకా ను౦డి వేటాడుతున్న మరో మూడు చుక్కలు ఆ యోధుని వంకకత్తి 
లాగా కనిపిస్తాయి. వారు పకటా అని చూపే చుక్కలనే తెలుగు ప్రాంతంలో 
“గొల్లకావిడి చుక్కలు" అంటారు. యూరోపియనులు ఆర్హా నక్షత్రాన్ని 'బీటల్‌జూ” 
అని అంటారు. 

ఆర రుద్రుడు తూర్పున ఉదయించగానే పశ్చిమంలో ధనుస్సు రాశి 
అస్తమిస్తుంది. ధనుర్దారి అంటే మన్మథుడే. ధనుస్సు రాశి పైన ఉంది మకరరాశి. 
అందువల్ల మన్మథుడు మకరధ్వజుడు ఐనాడు. ఆర్ధ రుద్రుడు, ధనుర్ద్ధారి 
అయిన మన్మథుడూ ప్రతిస్పర్థులు. మహాగ్ని మయమైన ఆర్ధ నక్షత్రం (రుద్రుడు) 


42 సాహిత్యం - జ్యోతిషం 


ఉదయించగానే ధనుర్ధారి (మన్మథుడు) అస్తమిస్తాడు. ఈ సందర్భాన్నే మన 
పూర్వులు మన్మథుడు రుద్రుని కంటి మంటలలో దగ్ధం ఐనాడని అద్భుతంగా 
వర్ణించారు. 

అదేవిధంగా శివుడు తన జటాజూటంలో అర్ధచంద్రుణ్ణి ధరిస్తాడు. 
చంద్రుడు శివుని తలలో ఎన్నటికీ వాడిపోని పువ్వు అని శ్రీనాథుడు 
చమత్కరించాడు. (అనలాక్షు ఘనజటా వనవాటికెవ్వాడు వన్నె వెట్టు 
నవార్తవంపు బువ్వు). ఈ పరిస్థితి ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తుంది. 
జ్యోతిశ్శాస్త్ర రీత్యా ఆర్ధ రుద్రదైవత్వం. ఈశ్వరుడే ఈ ఆర్ధ. దానిపై నున్న 
చుక్క మృగశిర - చంద్రుడు. కాబట్టి చంద్రుడు ఈశ్వరుని తలలో పువ్వు 
అన్నారు. 

కాస్టర్‌, పోలక్స్‌, ప్రోశ్వాన్‌ మరి రెండు చుక్కలు కలిసి వంపు తిరిగిన 
ధనుస్సులాగా (ధనురాకారం పంచ) లేదా పడవ లాగా (నౌకాకారం పంచ) 
లేదా చేపలాగా (పునర్వసూ మహామీనమ్‌) పునర్వసూ నక్షత్రం ఉంటుంది. 
పునర్వసును పూపొదరింటి చుక్క అని అంటారు. అదితి దేవి పునర్వసుకు 
అధిదైవం. శ్రీనాథుడు ఈ చుక్కలను “జఒకచో పునర్వసు ఊగె వృక్షపు కొమ్మ 
సుడివడ్డ ముత్యాల సొబగువోలె” సౌందర్యవతియైన యువతి కంఠంలో 
అలరిస్తూ, లావణ్యంతో తళతళ మెరిసే ముత్యాలహారంలాగా పునర్వసు చుక్కలు 
ఆకాశంలో మెరుస్తున్నాయన్నాడు. దీనిలోని ఉత్తరపు చుక్కలు (ఆల్‌ఫా, బీటా) 
జంటగా కనిపించే చుక్కలు. హార మధ్యంలో నాయకమణిలాగా ప్రకాశించేది 
పూర్వశ్వానం (ప్రోశ్వాన్‌). 

పునర్వసు నక్షత్రానికి అదితి అధిష్టాన దేవత. యజ్ఞయాగాది 
'క్రతువులన్నీ అదితితో ప్రారంభమై అదితితోనే సమాప్తం కావాలని అదితి 
దేవతకి ఒక వరం ఉందట (ఐతరేయ బ్రాహ్మణం 1,7, తైత్తిరీయ సంహిత 
711,513). ఆ కథ ప్రకారం ఒకానొకప్పుడు “యజ్ఞం” దేవతలనుండి 
పారిపోయింది. ఆ కారణం చేత దేవతలు ఏ క్రతువు చేయడానికి శక్యం 
కాకపోయింది. ఈ యజ్ఞం ఎక్కడికి పారిపోయిందో ఎవ్వరికీ తెలియలేదు. 
దేవతలంతా ఈ అవస్థలో ఉంటే “అదితి” వచ్చి సరియైన యజ్ఞోపక్రమణాన్ని 


మేశాది రాశుల ఖగోళ స్వరూపాలు - సాహిత్యం 4 


కనుగొన్నదట. దీని భావార్థమేమంటే పూర్వం యజ్ఞాలను ఎవరి ఇష్టం 
వచ్చినప్పుడు వారు చేస్తూ ఉండేవారనీ, కొంతకాలం పోయాక ఈ పద్ధతి 
బాగుండలేదని గ్రహించి, అందరూ (అదితి) పునర్వసుతోనే ప్రారంభించాలని 
నిశ్చయించుకున్నారనీ తాత్పర్యం. కాబట్టి యజ్ఞోవ(క్రమణానికి 
(సంవత్సరోపక్రమణానికి) ఇది ప్రథమదశ అని తెలుసుస్తోంది. వాజసనేయ 
సంహిత (4,19)లో అదితిని 'ఉభయతః శిరళి (రెండు వైపులా తలలు కలది) 
అని వర్ణించారు. అంటే యజ్ఞం యొక్క ఆద్యంతాలు రెండూ అదితిలో ఉన్నాయని 
భావం. యజ్ఞాలూ, సంవత్సరాలూ అదితితో (అంటే పునర్వసుతో) ప్రారంభమై, 
అదితితోనే సమాప్తం అయ్యేవి అని భావం. అదితి (పునర్వసు) దేవ పితృ 
యానాల సరిహద్దులో ఉండి ఉండాలని భావించారు. అందువల్లనే అదితిని 
దేవతల తల్లి అన్నారు (బు ౫ ,72,5). ఈ అదితి నుండే ఆదిత్యులు పుట్టినారని 
(బు ౫% 72,8) (శతపథ బ్రాహ్మణ్మం 1 1,3,2) తెలుస్తుంది. అంటే ఈ 
అదితి నుండే సూర్యుడు తన (సంవత్సర) ప్రయాణాన్ని ప్రారంభించాడని 
అర్థం. 

మిథునం అనే మాటకు పార్వతీ పరమేశ్వరుల జంట అనే అర్థం. 
మిథునంలో జంట నక్షత్రాలు భారతీయ దేవతలైన అశ్వినులు. వీరు కవలలు. 
వీరి తండ్రి సూర్యుడు. తల్లి శరణ్యు అనబడే ఆడగుర్రం. వీరు దేవతల 
వైద్యులు. దయాదాక్షిణ్యాలు కలవారు. నీరు గాలి కన్నా వేగంగా ప్రయాణం 
చేస్తారు. తెల్లవారురూమున మంచు బిందువులు విరజిమ్మి భూదేవికి సేద 
తీరుస్తారు. 


బుగ్వేదంలో ప్రత్యేకమైన మార్తాండుని కథ ఒకటి ఉంది. అదితి 
కొడుకులైన ఆదిత్యులకందరికీ ఆకాశంలో స్థిరనివాసం లభించింది. కాని, 
మార్తాండుడికి మాత్రం స్థిరనివాసం లేకపోయింది. మృత అండం నుండి 
పుట్టినవాడు కాబట్టి అతడిని మార్తాండుడు అన్నారు. అదితి ఆ గుడ్డును 
దూరంగా తోసేసింది. ఆ గుద్దునుండి బైటపడ్డ మార్తాండుడు తల్లి తోసివేయగా 
తూర్పునుండి పశ్చిమానికి రోజంతా దొర్లుతూ ఉంటాడు. ఒంటి చక్రపు 
రథం ఎక్కి పాములను కళ్ళేలుగా ఉపయోగించి, కుంటివాణ్ణి రథసారథిగా 


44 వ -.. సాపొత్యం - జ్యోతిషం 
చేసుకొని, ఆధారం లేని ఆకాశవీథిలో ప్రయాణం చేస్తూ గడుపుతున్నాడు. 

ఆదికాలంలో మిథునం అంటే ఇద్దరు మగవాళ్ళు కాని, ఇద్దరు 
ఆడవాళ్ళు కానీ అయి ఉండవచ్చు. అశ్వినీ దేవతలది మగజంట. తరువాతి 
రోజుల్లో మిథునంఅంటే శివపార్వతులే. బుగ్వేదంలో అశ్వినులు నౌకాయానం 
చేసేవారికి సాయపడే పరమమిత్రులు. అశ్వినులు తమ భక్తుడైన భుజ్యుడు 
అనేవాణ్ణి ఆపత్సమయంలో ఆదుకొని, సముద్రంలో మునిగిపోకుండా రక్షించి, 
నూరుతెడ్లున్న నౌకతో క్షేమంగా ఇల్లు చేర్చారు అని ఉంది. (యదళశ్వినా 
ఊహదుర్భుజ్యుమస్తం శతారిత్రాం నావమతస్థితమ్‌. బు 1-116-4). 

వేదంలో అశ్వినీ నక్షత్రాలకు 'అశ్వయుజౌ” అని పేరు. 'అశ్వముఖా 
అళ్వినీ క్రీణీ అంటే గుర్రపు తల వంటి ఆకారం కల మూడుచుక్కలు అశ్విని. 
నక్ష్మత్రమౌతుంది. అళ్చ్వినికి అధిదేవతలు అశ్వినీ దేవతలే. వీరు దేవతలకు 
వైద్యులు. వీరికి మూడు స్థానాలున్నాయి. కాబట్టే వీరిని 'త్రిషధస్థులు” అని 
వేదం వర్ణిస్తోంది. వీటిలో ఒకటి అశ్వినీ నక్ష్మత్రస్థానం, రెండవది పునర్వసు 
స్థానం. ఇదే మిథునరాశి. వీరి వాహనం 'రాసభం'* అంటే గాడిద. నౌకారక్షణ 
గాథ వీరికి చెందిందే. మూడవది అశ్వతరస్థానం. అశ్వతరం అంటే కంచర 
గాడిద. దీన్నే పాశ్చాత్యులు "సెంటారస్‌”* అంటారు. అశ్వగార్దభ సౌకర్యంతో 
పుట్టింది కంచరగాడిద. ఈ నక్ష్మత్రాలే ఆల్‌ఫా సెంటారస్‌ మరియు బీటా 
'సెంటారస్‌లు. 

సంజ్ఞాదేవి తన భర్త అయిన సూర్యుని తేజస్సును భరించలేక ఉత్తర 
కురుదేశానికి వెళ్ళగా అక్కడికి అశ్వరూపంలో సూర్యుడు వెళ్ళాడు. ఆమె తన 
భర్తను గుర్తించింది. సూర్యుడు అశ్వరూపంలోనే ఆమెతో సంయోగించగా 
వారికి పుట్టిన సంతానమే అశ్వినులు అయ్యారు. నాసత్యుడు, దస్రుడు వారి 
పేర్లు. అశ్వినీదేవతల రథానికి వృషభం, శింశుమారం పూన్చబడినట్లు 
బుగ్వేదం చెబుతోంది. 

బుగ్వేదపు తొలిరోజుల్లో అశ్వినుల స్థానం మిథునం నుండి 
రుద్రస్థానానికి మారినట్లు కనిపిస్తోంది. ఒక వేదమంత్రంలో అశ్వినులు 
“ఓ _ ర్యదులారా!? అని నంబోదింవబడ్డారు. (వనూ- 


మేశాది రాశుల 'ఖగోళ స్వరూపాలు - సాహిత్యం 4ీ5్‌, 


రుద్రాపురుమంతూ...బు1-158) అంబిక మొట్టమొదట రుద్రభగిని అని 
కృష్ణయజుర్వేదం ఆధారంగా తెలుస్తోంది (ఏషతే రుద్రభాగ సహస్వ 
'్రాంబికయాతం జుషస్వ కృష్ణ యజుర్వేదం 1-86). అంటే నీ తోబుట్టువు 
అయిన అంబికతో వచ్చి హవిర్భాగాన్ని తీసుకొమ్మని రుద్రుడు ఆహూతుడు 
అయినాడు. ఆ తర్వాత అంబ రుద్రపత్నిగా మారి జగదంబ అయింది. ఈ 
కారణం వల్లనేనేమో కృష్ణావతార సమయంలో కృష్ణభగిని, అర్జునుని పత్ని 
అయిన సుభద్ర, అదే జగన్నాథావతారంలో జగన్నాథుని భార్య అయింది. 


కర్కాటకం (0210ల): 


పునర్వసులో 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు 
కలిసి కర్కాటక రాశి అవుతుంది. వీనిలో పుష్యమీ నక్షత్రానికి మొదటి రూపం 
తిష్యమి. దీనికే సిద్ధ్య, అంగీరస, పొట్లపువ్వుచుక్క తొండచుక్క అని పేర్లున్నాయి. 
ఈ నక్షత్రానికి అధిదైవం బృహస్పతి. “పుష్యమీ సరళాత్రీణి” మూడు చుక్కలతో 
ఏర్పడ్డ ఊసరవెల్లిలాగా దీని ఆకృతి ఉంటుంది. ఒరయన్‌ వేటగాడి పటకాలోని 
మూడు చుక్కలతో ఏర్పడ్డ ఊసరవెల్లిలాగా దీని ఆకృతి ఉంటుంది. ఒరయన్‌ 
వేటగాడి పటకాలలోని మూడు చుక్కలే పుష్యమి. ఈ చుక్కల మధ్యగల 
తెల్లని మచ్చ వెండికంచం. దానికి అటు ఇటు ఉన్న చుక్కలు అశ్వినుల 
వాహనాలైన గాడిదలు. 

ఆశ్లేష సర్పదైవత్యమైన చుక్క దీనిని ఆశ్రేష అనీ, అసిలేరని, సర్పపు 
చుక్క అనీ అంటారు. ఆశ్లేషతో విఘ్నేశ్వరుడు ఉదయించడం వల్ల అతడు 
“నాగయజ్ఞోపవీతు'దైనాడు. హైడ్రా గుంపులోని డెల్టా, ఎప్సిలాన్‌, ఈటా, రో 
జీటా గుర్తులు కలవి ఆశ్లేష చుక్కలు. 

వేదంలో కర్కటానికి శంబరుడు” అనే పేరు ఉంది. ఇతడు ఇంద్రశత్రువై 
ఇంద్రునిచే చంపబడినాడు. శంబరుడు 'కులితరుని పుత్రుడు. అతణ్ని కౌలితరుడు 
అని బు. [1/7 -30-14లో ఉంది. 'కులితరి శబ్దంలోని 'త' వర్ణం లోపించినపుడు 
“'కులీరము” లేక 'కుళీరము” అవుతుంది. కుళీరం అంటే కర్కాటకం, ఎండ్రకాయ 
అని అర్థం. 


4గ సాహిత్యం జూ జ్యోతిషం 
సింహం (160); 

సింహరాశిలో మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తరలో 1 
పాదం ఉన్నాయి. వీటిలో మఘకి పల్లకీబొంగు చుక్క అనీ, జన్నపు చుక్క 
అనీ, పితరుల చుక్క అనీ పేర్లున్నాయి. ఈ నక్షత్రానికి పితృదేవతలే అధిదైవాలు. 
మఘా నక్షత్రానికి బుగ్వేదంలో 'అఘా” అనే పేరు ఉంది. పల్లకీ ఆకారం 
గల ఐదు చుక్కలు ఇందులో ఉన్నాయి. మహాకాంతి వంతమైన ఆల్ఫా చుక్క 
యోగతార మఘ. ఒకప్పుడు దక్షిణాయనం మఘకార్తెతో ప్రారంభం కావడం 
వల్ల మఘకు పితృదేవతలు అధిదైవాలని తైత్తిరీయ సంహిత చెపుతుంది. 
మఘ పల్లకీని ఎక్కిన నహుషుడు బ్రహ్మరథం పట్టించుకొని కొండచిలువగా 
మారిపోయాడు అనే భారత కథ ప్రసిద్ధం. హైడ్రా అనబడే అజగరం ఆశ్లేష 
మొదలు స్వాతి వరకు వ్యాపించింది. ఆ కొండచిలువే నహుషుడు. 
అజ/రోపాఖ్యానానికి ఈ నక్షత్రానికి దగ్గరి సంబంధం ఉంది. 

పుబ్బ అనేది పూర్వఫల్గుణి (పూ.ఫ. ) శబ్దానికి వికృతి. దీనికి సామికంటి 
రిక్క అని తెలుగు పేరుంది. దీనికి అధిదేవత అర్యముడు. ఉత్తరఫల్లుణికి 
పొద్దురిక్క అని పేరు. దీనికి అధిదేవత భగుడు. ఇంద్రుడు మహిమాధ్యుడు. 
మేకతో సింహాన్ని చంపినాడని తెలుపబడింది. “అద్రేణ చిత్తద్వేకం చకరా 
సింహ్యం చిత్పేశ్వేనాజఘాన” (బు*/1[-18-7) తూర్పున మేక (అజము) 
రాశి ఉదయించే వాళకు ప్రతిస్పర్ధియైన సింహరాశి అస్తమిస్తుంది. ఈ రెండింటికి 
మధ్య ఆకాశంలో జ్యేష్ట (ఇంద్రుడు) మెరుస్తుంటాడు. అందువల్ల ఇంద్రుడు 
వేకతో నీంవోన్ని చంవినాడని చెవ్పబడింది. అదేవిదంగా 
“దురాత్సింహస్యస్తనధా ఉదీరతే యత్పర్జన్యం వృణుతే వర్ష్యం నభజి (బుూీ/ 
83-3) తొలి వర్షాలు కురిసే వేళకు సింహం పశ్చిమం వైపు వాలి ఉంటుంది. 
పర్జన్యుడంటే వర్షమేఘం ఆ సమయంలో గర్జించడం పశ్చిమానికి వాలి 
సింహగర్జన మని ఈ మంత్రంలో తెలుపబడింది. 


మేశాది రాశుల ఖగోళ స్వరూపాలు - సాహిత్యం 47 


కన్య (1/120) : 

ఉత్తరా నక్షత్రంలోని 2,3,4 పాదాలు, హస్తలోని 4 పాదాలు. చిత్త 
నక్షత్రంలోని 1,2 పాదాలు కలిసి కన్యారాశి అవుతుంది. కన్య మరుద్గణాలు 
ఏడుగురికి భార్య. 'శుభ్రాయాసో యవ్యా సాధారణ్యేవ మరుతో మిమక్షు 
(బు. 1-167-4) అదేవిధంగా 'వరా వీరాస ఏతన మార్యాపో భద్రజానయ 
(బు 17-67-4) మరుత్తులారా! చక్కని భార్యలకు భర్తలైన మీరు అనే అర్ధంలో 
మంత్రం ఉంది. “అధస్కైషు రోదసీ స్వశోచినామవత్సు...' (బు. 66-6) 
మరుత్తుల మధ్య రోదసీ కన్య స్వకీయమైన కాంతితో తేజరిల్లుతోంది. “ఆనో 
మహీమరమతీం” (బు-43-6) “మిమ్యక్షయేషు రోదసీ దేవీః (బు-50-5) 
రోదసీ ఎవరిని గట్టిగా అంటిపెట్టుకొని ఉంటుందో ఆ మరుత్తులు. ఈ 
విధంగా కన్యారాళశికి రోదసి అని, అరమతి అని పేర్లున్నాయి. ఈ రాశిప్రక్కన్నే 
వాయుదైవత్యమైన స్వాతీ నక్షతం ఉండడం వల్ల ఈమె మరుత్తులందరికీ 
సామాన్య భార్యగా చెప్పబడింది. 

హస్తకు కైనాటిరిక్క అని పేరు. “హస్తా పాణినాం పంచి అరచేతి రూపం 
ఉన్న ఐదు చుక్కలు హస్త అని తెలుస్తుంది. హస్తకు అధిదైవం సూర్యుడు. చిత్రా 
నక్షత్రానికి ముత్తెపుసవతు రిక్క అని పేరు. “చిత్రా మౌక్తిక మేకం” అనడం వల్ల 
ముత్యంలాగా మెరిసే ఒకే తారగా దీనిని చెప్పారు. చిత్తకు “త్వష్ట (విశ్వకర్మ 
లేదా దేవశిల్పి) అధిదైవం. 

అమృతం కోసం దేవదానవులు సముద్రాన్ని మధించగా తుదకు 
అమృతకలశం పుట్టింది. విష్ణుమూర్తి జగన్మోహినీ రూపంతో అమృతాన్ని దేవతలకు 


ఇచ్చినాడు. ఆ మోహిని కన్యారాశే. అమృతకలశం కన్యారాశికి ప్రక్కనే ఉంది. 


రో 
అమృతానికి సంరక్షకులు మహాసర్పాలు. ఖగోళంలో హైడ్రా అనే మహాసర్పం 
అమృతకలశాన్ని చుట్టుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. గరుత్మంతుడు ఈ సర్పాలను 
వంచించి, అమృతాన్ని తెచ్చి, కద్రువ చెప్పినట్లు దర్భల మీద కలశాన్ని ఉంచి, తన 
తల్లి అయిన వినతను, తననూ ఆమె దాస్యం నుండి విముక్తులను చేసుకున్నాడు. 
ఇంద్రుడు ఆ కలశాన్ని వెంటనే స్వర్గానికి తీసుకుపోయాడు. పాములు అమృతం 
కోసం దర్భలను నాకగా, ఆ పాముల నాలుకలు చీరబడి, రెండు నాలుకలు 


అయిగాయి. 


48" , అ సాహొత్యం -' జ్యోతిషం 


తుల (11012): 

చిత్రా నక్షత్రంలోని 3,4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని నాలుగు 
పాదాలు, విశాఖ 1,2,8 పాదాలు తులారాశి అవుతుంది. వీనిలో స్వాతీ 
నక్షత్రాన్ని కెంపుసవతు రిక్క అనీ, కరువలిరిక్క అనీ పిలుస్తారు. స్వాతికి 
“నిష్ట అనే పేరు కూడా ఉంది. దీనికి అధిదైవం వాయువు. ఇది భూతేశ 
మండలంలోని తొలి చుక్క అవడం వల్ల ఆల్‌ఫాబూటీస్‌ అని ఆర్క్‌చూరస్‌ 
అనీ పేర్లున్నాయి. ఏకాదశ రుద్రరూపాల్లో ఈ భూతేశుడు ఒకరు. 

విశాఖకు జోడువేల్పుల రిక్క అని పేరు. ఆకారాన్ని బట్టి చేటరిక్క 
కుమ్మరిసారె అని కూడా పేర్లున్నాయి. సంస్కృతంలో విశాఖకు రాధి నక్షత్రమని 
పేరుంది (రాధే విశాఖ) అందువల్లనే వైశాఖమాసానికి “రాధామాసిమని 
పేరు. విశాఖకు ఇంద్రాగ్నులు అధిదైవాలు. జ్యోతిశ్చక్రం ఇక్కడనుండి మరో 
శాఖను అనుసరించి పోతుంది. అందువల్లనే దీనికి *వి-శాఖ” అని పేరు. 
కుమ్మరి సారె రూపంలో గుండ్రంగా అమరి ఉన్న ఐదుచుక్కలు విశాఖలో 
ఉండడం వల్ల '“విశాఖా కులాలచక్రం పంచి అని వర్ణించారు. ఖగోళ 
తులారాశిలో దక్షిణం వైపున ఉన్న తక్కెడ రూపమే విశాఖ. సూర్యుడు “తుల” 
రాశిలో ప్రవేశించినపుడు సమస్త లక్షణాలు సరిసమానం అవుతాయి. 
రాత్రికన్నా పొడవుగా ఉన్న పగటిపూట ఇక్కడ సరిసమానం అవుతుంది. 
అదేవిధంగా ఎండాకాలం వేడి కూడా తగ్గిపోయి శీతోష్టస్థితి కూడా సమగతి 
చెందుతుంది. అన్ని విధాలుగా సమత్వం ఏర్పడుతుంది. ఇంతవరకు ఉత్తరార్ధ 
గోళంలో ఉన్న సూర్యుడు “భూమధ్యరేఖ” (౮16/1 ౩62600 మీదికి 
వస్తాడు. ఇక్కడ నుండి సూర్యుడు దక్షిణార్ధగోళంలోకి అడుగు పెదతాదు. 
ఇంద్రాగ్నుల పరీక్షకు గురైన శిబిచక్రవర్తి గాథలకు ఈ రాశికేంద్రం. 

శిబిచక్రవర్తి తల్లిపేరు ఉశీనరాణి. ఈమె తన బండికి పూన్చిన ఎద్దును 
ఆవలకు తోలివేయుమని ఇంద్రుణ్మి వేడుకుంది అని బుగ్వేదంలో ఉంది 
(బు ౫-59-10). స్వాతి సమీపంలో ఉత్తరంగా వాడి కొమ్ములున్న నక్షత్ర 
రూపమైన వృషభం ఒకటి ఉంది. (తిగ్మశ్చంగో వృషభోరోరువాణః) ఈ రాశిని 
దక్షిణాగ్ని లేదా అగ్నివేదిక అంటారు. ఇది వేదప్రసిద్ధమైన 'దక్షిణాగ్ని వేదిక. 


మేశాది “రాశుల ఖగోళ స్వరూపాలు - సాహిత్యం . 49ొ 


అగ్నులు ముఖ్యంగా మూడు రకాలు 1. ఆహవనీయాగ్ని అనే కృత్తికాగ్ని 
2. గార్హప్రత్యాగ్ని అనే భాద్రపదా నక్షత్రాగ్ని 3. దక్షిణాగ్ని అనబడే విశాఖాగ్ని 
(వీటినే త్రేతాగ్నులు అంటారు). 
వృశ్చికం (5001101) : 

తులారాశిలో చేరిన విశాఖ మూడు పాదాలు కాక విశాఖ 4వ 
పాదం, అనూరాధలో 4 పాదాలు. జ్యేష్టా నక్షత్రం 4 పాదాలు ఈ రాశిలోకి 
చేరుతాయి. అనూరాధ నక్షత్రానికి “చెలిమిచుక్తూలనీ, తోరణపు చుక్కలనీ 
పేర్లు. రాధ (విశాఖ) తరువాత నక్షత్రం కాబట్టి దీనికి అనూరాధ అని పేరు. 
అనూరాధకు అధిదైవం మిత్రుడు. మిత్రుని ప్రశంసలు వేదంలోనూ, 
బ్రాహ్మణాలలోనూ, ఉపనిషత్తుల్లోనూ విశేషంగా ఉన్నాయి. వృశ్చికరాశిలోని 
బీటా, డెల్టా, ఫై సంజ్ఞలుగల చుక్కలు అనూరాధ నక్ష్మత్రపు చుక్కలు. “ఛత్రాకార 
త్రయం” మూడు చుక్కలు గొడుగు ఆకృతిలో కనిపిస్తుంటాయి. 

జ్యేష్ట నక్షత్రానికి తాటిరిక్క అనీ, కెంపుగాము సవతు చుక్క అనీ పేర్లు. 
జ్యేష్ట వృశ్చికరాశిలో తొలిచుక్క దీన్నే ఆల్‌ఫాస్కార్పియో అని అంటారు. 
ఆల్‌ఫా, సిగ్మా, టౌ గుర్తులున్న మూడు నక్షత్రాలు కలిసి జ్యేష్ట అనే గుంపు 
ఏర్పడింది. ఇవి కూడా గొడుగు ఆకారంలోనే ఉంటాయి. అనూరాధ చుక్కలు 
ఉత్తర దక్షిణాలకు కట్టిన తోరణం లాగా ఉంటే, జ్యేష్ట నక్ష్మత్రాలు తూర్పు 
పడమరలకు కట్టిన తోరణంలాగా ఉంటాయి. ఈ నక్షత్రానికి అధిదైవం 
ఇంద్రుడు. జ్యేష్ట అనే మాటకు అన్నింటికన్న పెద్దది అని అర్ధం. సూర్యుని 
కన్నా తొమ్మిదికోట్ల రెట్లు పెద్దది జ్యేష్ట 

ఇంద్ర వృత్రులు ప్రబల ప్రతిస్పర్పులు. మృగశిరస్ముడైన వృత్రాసురుడు 
దివిజ గంగా ప్రవాహానికి అడ్డంగా పడుకొని, భూమిపైన చినుకు పదకుండా 
చేసి, ప్రజలను ఇబ్బంది పెట్టాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో 
వృత్రాసురుని శిరస్సును తెగనేసి, గంగాప్రవాహానికి అడ్డం తొలగించి, సకల 
ప్రాణులకూ, ఆహ్లాదకరంగా జలప్రదానం చేశాడు. ఇం(ద్రవృథత్రులు 
(ప్రతిన్నర్భులనే మాటకు జ్యోతిషపరంగా అర్థం (ప్రత్యేకంగా ఉంది. 
సూర్యాస్తమయం కాగానే ఇంద్ర దైవత్యమైన జ్యేష్ట తూర్పున ఉదయించగానే 


50 సాహిత్యం - జ్యోతిషం 


మృగశిరా నక్షత్రం పదమర అస్తమిస్తుంది. అంటే ఇంద్రుడు వృత్రుణ్ణి చంపినట్లు 
భావం. దీన్నే మనం మృగశిరాకార్తె ప్రవేశం అంటాం. ఈ సమయంలో 
వానలు కురుస్తాయి. 

వృశ్చికరాశిని గూర్చిన కొన్ని వేదమంత్రాలు ఉన్నాయి. అందులో 
ఒకటి “అయం పంథా అనువన్తిః పురాణో యతో దేవా ఉదజాయంతి విశ్వే 
॥ అతళ్చివా జనిషీష్ట ప్రవృద్ధో మా మాతర ముయాసత్తవేకి (బు. 1/7 18-1) 
దేవతలంతా పుట్టి నిత్యమూ అనుసరించి పోయే మార్గం జ్యోతిశ్చక్రం ఇదే. 
ఇక్కడే పుట్టి ప్రవృద్ధి గనవచ్చును గాని మాతృగండ కారకులు కారాదు అని 
మంత్రార్థం. ఇక్కడ (ఇంద్రుడు) జ్యేష్ట వృళశ్చికరాశిలోనిది. ఆ రాశళినుండి 
పుట్టిన ఇంద్రుడు తల్లికి గండకారకుడు కావాలి. పునర్వసుకు అధిదైవం 
అదితి. ఈమె ఇంద్రునితో సహా దేవతలందరికీ తల్లి. జ్యేష్ట నక్షత్రం తూర్పున 
ఉదయం అయ్యే వేళకు పునర్వసు (అదితి) పశ్చిమానికి వ్రాలి, అస్తమించడానికి 
సిద్ధంగా ఉంటుంది. అందుకే. ఇటువంటి కథ ఏర్పడింది. 
ధనుస్సు (5881421045) : 

మూలానక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 
ఒకటో పాదం మొత్తం కలిపి ధనుస్సు రాశి అవుతుంది. మూలకు సోకురిక్క 
అని పేరు. దీనికి నిర్భతి, పితరులు అధిదేవతలు. తేలుకొండి రూపంలో 
అగుపడే 11 చుక్కలు చేరి మూల అనబడతాయి. వృశ్చికపు తోకలోని 
చిట్టచివరి ఐదు చుక్కలు కలిసి “మూల” అయింది. ఆకృతిని “కుష్యత్మేసరీ 
పంచి అని వర్ణించారు. అంటే కోపించి గంతులు వేస్తున్న సింహం వంటి 
ఆకారం గల నక్షత్రాలు ఐదు కలిసి 'మూలి అయింది. పూర్వాషాధకు 
“నీటిచుక్కు అని తెలుగులో పేరు. జలదేవత దీని అధిదేవత. ధనుర్ధారి 
చుక్కల్లో డెల్టా, ఎప్సిలాన్‌ చుక్కలు కలిసి పూర్వాషాఢ అయింది. 

ధనుర్ధారిని వేదం కృశానుడనే పేరుతో వర్ణించింది. ఆగ్రా నక్షత్రం 
రుద్రదైవత్వం. ఆర్ధ ఉదయించే వేళకు మూల, పూర్వాషాఢ నక్షత్రాలు 
అస్తమిస్తాయి. ఇవి ధనూరాశి చుక్కలు. ధనూరాశే మన్మథుడు. కాబట్టి 


మేశాది రాశుల ఖగోళ స్వరూపాలు - సాహిత్యం క్‌ 


రుద్రునికి, మన్మథునికి ఎదురెదురు. రుద్రుడు ఉదయించగానే మన్మథుడు 
అస్తమిస్తాడు. మహేశ్వరుడు మన్మథుని దగ్ధం చేశాడనే గాథ ఉంది. 

ధనూరాశికి పైన మకరరాశి ఉంది. అందుకే మన్మథుడు మకరధ్వజడై 
నాడు. మకరం అస్తమించే వేళ ధనూరాశి పైవైపు, మకరం క్రిందివైపు ఉంటాయి 
కాబట్టి మన్మథుడు మకర వాహనుడు అవుతున్నాడు. (యస్యయో వాహనః 
ప్రోకో, ధ్వజస్తస్య స ఏవతు) 


మకరం (౮2011001): 


ఉత్తరాషాఢలోని 2,3,4 పాదాలు, శ్రవణంలోని నాలుగు పాదాలు, 
ధనిష్టలోని 1,2 పాదాలు కలిసి మకరరాశిగా ఏర్పడుతున్నాయి. వేదకాలంలో 
ఈ రాశిని అజము (మేక) అనేవారు. ఈ మేక 'పూషుడు అనే దేవతకు 
వాహనం. రథాశ్వం. “రాశి రజాశ్వి (బు -138-4) “అజాశ్వపూషయా..” 
(బు -67-16. పూషుడు రేవతీ నక్షత్రానికి అధిదైవం. యజ్ఞతంత్రం 
ఆకాశంలోని నక్షత్రగమనాన్ని అనుసరించే నడుస్తుంది. ముందుగా మేక 
చుక్కలు, ఆ వెనుక భాద్రపదా నక్షత్ర రూపం గల గుర్రపు చుక్కలు 
ఉదయిస్తాయి. ఈ జ్యోతిశ్చక్రగతి ప్రకారంగానే యజ్ఞంలో ముందు మేకను, 
తరువాత గుర్రాన్ని నడిపించి, ఆ వెనుక యాజ్జికులు వరుసగా నడిచి వస్తారు. 
“ఏషచ్చాగః పురో అశ్వేన వాజిన పూష్టోభాగో” (బు-162-3). ఈ మేకను 
“విశ్వరూప” అన్నారు. “సుప్రాజోజమేమ్యద్విశ్వరూప ఇంద్రా పూష్ణోః 
ప్రియమపేతి పాథఃి (బు -162-12). విశ్వరూప అంటే అనేక రంగులు 
కలది అని అర్ధం. ఈ గుంపులో ఎరుపు, నారింజరంగు చుక్కలున్నాయి. 
అజం [క్రమంగా మకరంగా మారింది. ధనుర్జ్దారి మకరధ్వజుడైనాడు. 

ఈ మకరం, ఇంద్రద్యుమ్న గజేంద్రుని పీడించి, గజేంద్రమోక్ష కథకు 
మూలమైంది. ప్రస్తుతం మనం మకరరాశిగా భావించే రాశి వేదంలో అజము, 
ఛాగం అని పేర్కొనబడింది. ఈ జంతువుకి మేక ముఖమూ, నడుమూ పై 
భాగంలోనూ, క్రింది భాగం అంతా చేప ఆకారంలోనూ ఉండి వింతగా 
కనిపిస్తుంది. మకరరాశి అనే పేరు వాడుకలోకి రాకపూర్వం ఖగోళంలోని 


కలై 9 సాహిత్యం జూ జ్యోతిషం 


“మేక, చేపి సాంకర్యాన్ని గుర్తించి, మన్మథుని “రుష కేతనుడు” అన్నారు. 
రుష శబ్దానికి చేప, మొసలి అనీ రెండర్థాలున్నాయి. 'క్రతువుల్లో ముందు 
మేక తరువాత గుర్రం తిరుగుతున్నట్లుగా చూపిస్తారు. మకర (అజ) రాశి 
తరువాత ఖగోళంలో 'ఎద్వఘాశ్వమనే మండలం ఉంది. మేక తరువాత 
గుర్రం ఆకాశంలో కూడా కనిపిస్తుంది. పూషుని రథానికి మేకనే కడతారు. 
అందుకే వేదంలో చాలాచొట్ల పూషుని “అజాశ్వుడు" అన్నారు. 

ఉత్తరాషాఢ ఇది వంకరటింకర రూపంతో కనబడడం వల్ల దీన్ని 
ఏచకంకటి చుక్క అన్నారు. ధన్విరాశిలోని జీటా, ఒమిక్రాన్‌ గుర్తులు గల 
చుక్కలు ఉత్తరాషాఢ. దీనికి అధిదేవతలు విశ్వేదేవతలు. ఉత్తరాషాఢ తరువాతి 
నక్ష్మతం (శ్రవణం. దీనికి సంస్కృతంలో ఆశోణా అనీ, అశ్వత్థమనీ పేర్తు. 
దీనిఅధిదైవం విష్ణుభగవానుడు. దీనిని కరివేల్పురిక్క అనీ, తూపురిక్క అనీ 
అన్నారు. (శ్రవణం మత్స్యాకార త్రయంి అనే మాటను బట్టి చేప ఆకృతిలోని 
మూడు నక్షత్రాల గుంపు. ఇది గరుడ గుంపులోని ఆల్ఫాచుక్క 
కుంభం (40౧02103) ; 

ధనిష్టా నక్షత్రంలోని చివరి 3,4 పాదాలు. శతభిషంలోని 4 పాదాలు. 
పూర్వాభాద్ర నక్షత్రంలోని 1,2,3 పాదాలు కలిసి కుంభరాశిగా ఏర్పడుతాయి. 
ధనిస్టకు శ్రవిష్ట అనీ, మద్దెలరూపుచుక్క అనీ పేర్లు. అధిదేవతలు అష్టవసువులు. 
“శీర్షత్రయి మంటే తల ఆకారంలో మూడు తారలతో కూడి ధనిష్ట ఉంటుంది. 
ధనిష్ట గోలోకానికి చెందిన నక్షత్రం. శతభిషానికి నీటిజేని రిక్క అని పేరు. 
అధిదైవం వరుణుడు. శతంతారాః అనడం వల్ల ఇది వంద తారల గుంపు 
అని తెలుస్తుంది. 

వరుణుడు జలప్రపూర్ణమైన కుంభాన్ని వంచి, నీరు కుమ్మరించి, 
సస్యాలకూ, నరులకూ జలప్రదానం చేస్తున్నాడనే భావన ఉంది. “నీచీన 
బారం వరుణః కబంధః ప్రససర్ద రోదసీ అంతరిక్షం । తేన విశ్వస్య భువనస్య 
రాజా యవన్నవృష్టి ర్వ్వునత్తి భూమా (బుే/-85-3). *మహాంతం 
కోశముదచా నిషించ స్యందంతా కుల్యావిషితాః పురస్తాత్‌, ఘృుతే నద్యేవా 
పృథివీ వ్యుంధి సుప్రాణం భవత్వధ్నాభ్య:” (బు 17-83-8). అంటే జలపూర్ణమైన 


మేశాది రాశుల ఖగోళ స్వరూపాలు - సాహిత్యం క్‌వె 


ఆ గొప్ప కడవను మీదికెత్తి, వంపి నీరు దిమ్మరించి, విద్ధి చేసి, ఏళ్ళు 
గెడ్డలు వకమ్లై పొంగిపాొరలి పారేటట్లు మ. "ఫనాతంని. 
భూమ్యాకాశాలకు పుష్టి బల సామర్థ్యాలను (గ్రహించి, ఆవులు తృప్తిగా 
త్రాగడానికి నీరు దయచేయుమని వరుణ ప్రార్ధన. వరుణుని క్రింద మకరరాశి 
ఉండడం వల్ల వరుణునికి మకరం వాహనమైంది. 


మీనం (150టి) : 


పూర్వాభాడ్రలో మిగిలిన పాదం, పా ద్ర 4 పాదాలు, రేవతి 4 
దాలు మొత్త మీనరాశి అనబడతాయి. పూరా భాద్రకు ఎనిమిది కాళ్ళరిక్క 
అనీ ఉత్తరాభాద్రకు ముక్కంటిరిక్క అనీ, రేవతికి కదచక్య కొసరిక్క మీనరూపు 
చుక్క అనీ తెలుగులో పేర్లు. పూర్వాభాద్రకు అజైకపాదుడు, ఉత్తరాభాద్రకు 
అహిర్చుధ్య్యుడు, రేవతికి పూషుడును అధిదైవాలు. ఈరాశి వేదప్రసిద్ధమైనది. 
మీనరాశిలోని రెండు చేపలు, వాటి రెండి ౦టిమధ్య మెలికలున్న పాశం ఉంది. 
అదే వరుణపాశం. “ఏతే పాశా వరుణ సప్త సప్త త్రేధాతిష్టంతి విశితోరుశన్తః 
(అధర్వవేదం 1౪-16-6). 
మీనరాశి భారతకథ నాటికే భారతీయులకు నువనిద్ధం. 
మహాభారతంలో అర్జునుడు ఐదు బాణాలతో మత్స్యయంత్ర భేదనం చేసిన 
విషయం, మీనరాశి ఆకృతిని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. పూర్వాభాద్ర, 
ఉత్తరాభాద్ర నక్షత్రాలు రెండు, రెండు మంచం కోళ్ళ ఆకృతిలో ఉంటాయి. 
రేవతికి అధిదైవం పూషుడు. 'మత్స్యాకార త్రయం?” అంటే చేప ఆకారం 
కలిగిన మూడు చుక్కలు కలిసి రేవతి అవుతుంది. తారకాసురుడు దిగ్విజయ 
యాత్ర చేస్తున్నపుడు దేవతలెవరూ అతని ఎదుట నిలువలేకపోయారు. 
తారకాసురుని ఎదుట వరుణపాశం తన శక్తిని కోల్పోయి, మంత్రబద్ధమైన 
పాములాగ దీనంగా పడి ఉన్నదట. వరుణపాశపు మెలికలను పాము 
మెలికలతో పోల్చడం జరిగింది. 





తూర్పు, పశ్చిమ, ఉత్తరాకాశంలోని 
నక్షత్ర మండలాలు - సాహిత్యం 


ఆకాశానికి దిశలు లేవు. కాని భూమినుండి చూసిన సందర్భంలో 
మనకు దిశలు తెలుస్తుంటాయి. అందువల్ల తూర్పు, పశ్చిమ, ఉత్తరాకాశంలోని 
జ్యోతిర్మండలాలను గమనించడం జరిగింది. కేవలం చంద్రుడు కనిపిస్తున్న, 
(గ్రహాలు తిరుగుతున్న మేషాది రాశుల వ్యవస్థనే కాక, చుట్టూ ఉందే ఇతర 
మండలాలు కూడా మానవుని ఆలోచనా పరిధికి వేదికలుగా మారినాయి. 
ఆ యా మండలాలను ప్రత్యేకంగా గుర్తించిన మానవుడు వాటికి కథలను 
ఆపాదించడం జరిగింది. వానినే క్రమంగా పురాణగాథలుగా తీర్చిదిద్దడం 
జరిగింది. 

ఆకృతులు అనేకంగా కనిపించే నక్షత్ర మండలాలు పురాతనకాలం 
నుండీ ఒకేరకంగా ఉన్నాయి. వాటిలో ఎంత మాత్రం మార్పులు కనిపించడం 
లేదు. అనంత దూరాల్లో ఉన్న నక్షత్రాలు వాటికవి చలనంలో ఉన్నా 
భూమిపరంగా చూస్తే వాని దూరాలను అనుసరించి అవి కదిలినట్లు కూడా 
లేవు. అంతేకాక వాటి మార్చులేవీ మన నయన పరిధికి తెలిసేంత స్థితి 
లేదు. అందువల్ల వాని ఆకృతులను బట్టి, భూమిపై వాటికి సంబంధించిన 
జీవజాలాదుల పేర్లు పెట్టి ప్రత్యేకంగా గమనించడం జరిగింది. చిన్న చిన్న 
కథలుగా తీర్చిదిద్దడం జరిగింది. భారతీయమైన ఖగోళ పరిశోధనలో ఆ 
యా నక్ష్మత్రాలు ఆకాశంలో ప్రత్యేక సమయాల్లో కనిపిస్తున్నప్పుడు, 


తూర్పు, పశ్చిమ, ఉత్తరాకాశంలోని నక్షత్ర మండలాలు - సాహిత్యం వ్‌5్‌ 


అస్తమిస్తున్నప్పుడు ప్రత్యేకంగా పరిశీలించారు. ఆ యా సమయాల్లో భూమిపైన 
ఉందే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని నక్షత్రాలకు. ఆకృతులను, 
అధిదైవాలను ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల ఆ యా కథలను పరిశీలిస్తే 
ఖగోళంలోని నక్షత్రాల ఆకృతుల విధానం స్పష్టమౌతుంది. 


తూర్పు, పశ్చిమ, ఉత్తరాకాశంలోని జ్యోతిర్మండలాలు _ 


భూగోళంలో దక్షిణ (ధ్రువంవైపు నివసించే వారికి, ఉత్తరాకాశం, 
ఉత్తరం వైపు నివసించే వారికి దక్షిణాకాశం సరిగా కనిపించే అవకాశం 
లేదు. తూర్పు పశ్చిమాల విషయంలో కొంత స్పష్టత ఉంటుంది. అందువల్ల 
ఆ యా ప్రాంతాలలో ఏ యే నక్షత్ర మండలాలు కనిపిస్తుంటాయో వాటిపైననే 
అధికమైన చర్చ ఉంటుంది. ఆ మండలమే సరిగా తెలియని వారికి వాటికి 
సంబంధించిన కథా సంబంధమైన చర్చలేవీ తెలియదు. అందువల్ల తూర్పు, 
పశ్చిమ, ఉత్తరం వైపుగా భూమినుండి కనిపించే నక్షత్ర మండలాలను వరుసగా 
ఈ పాఠంలో గమనించాల్సి ఉంది. 
లఘు బిక్షం ((౮152 41100 : 

బుక్షమంటే ప్రకాశించునది అని ఒక అర్థం. ఎలుగుగొద్దు అని మరో 
అర్థం. ఇది ఎలుగుగొడ్డు రూపంలో (ప్రకాశించే చుక్కలగుంపు అని అర్ధం 
చేసుకోవచ్చు. ఈ గుంపులోనే గాక ఖగోళానికంతటికీ వ చెప్పదగిన 
ధ్రువతార ఈ చిన్న ఎలుగు తోక చివర మెరుస్తూ ఉంటుంది. ఈ మండలానికి 
భారతదేశంలో ఉదయాస్తమయాలు ఉండవు. ఈ నక్షత్రాల్లో ఆలా ౫ వ 
బీటా = ధాత, గామా = విధాత, దెల్దా = కశ్యప, ఎప్సిలాన్‌ = హేంద్ర, 
జీటా = అగ్ని ఈటా = మిత్ర. 'పుచ్చమూలే ధాతా విధాతాచి అని భాగవతం 
-మే3-త, “మిత్రో అపానే ననూశితా అని వాయుపురాణం 52-94, 
పుతున్నాయి. ఉత్తరాకాశంలో మూలంగా ఉందే నక్షత్ర మండలం ఇది. 


లు 


భూ అక్షం స్థిరంగా ఉందక కదిలిపోతూ ఉందనీ, ఈ విధంగా జరిగి 
జరిగి 26,000 సంవత్సరాలకు యథాస్టానానికి వస్తుందని హిపార్మస్‌ అనే 
గ్రీకు ఖగోళశాస్త్రజ్డుడు (క్రీ.పూ. 143) కనుగొన్నాడు. దీన్నే 'విషువచ్చలనం' 


ద్‌౮” బ్రా గవ లంను మ హే. పాసాహిత్యం”- జ్యోతిషం 


అంటారు. ఈ విషయాన్ని కథనాత్మకంగా భారతీయులు ధ్రువుని కథ రూపంలో 
ఎప్పుడో తెలియజేశారు. 
బృహద్భక్షం (౮12 14౦% : 

దీన్ని పెద్ద ఎలుగుబంటి అన్నారు. ఇదే సప్తర్నిమండలం. ఇది 
ఆకాశంలోని ఆకర్షణీయమైన నక్షత్రమండలం. ఇందులోని చుక్కలన్నీ దాదాపు 
సమాన కాంతివంతాలే. అన్నీ ఒకేవిధంగా కనిపిస్తున్నప్పటికీ ఇందులోని 
ఐదు నక్షత్రాలు ఒక కుటుంబంగా కలిసికట్టుగా కదులుతున్నాయి. మిగిలిన 
రెండు చుక్కలూ మరో దిక్కుకు కదులుతున్నాయి. ఇందులో వడు చుక్కలు 
వరుసగా ఆల్ఫా = క్రతు, బీటా = పులహ, గామా = పులస్య, డెల్దా=అత్రి, 
ఎప్సిలాన్‌ = అంగీరస, జీటా = వశిష్ట (వశిష్టుని ప్రక్కనే ఆవగింజలాగా 
అరుంధతి) ఈటా = మరీచి. ఈ నక్ష్మత్రాలకు (ద్రువప్రాంతంలో 
ఉదయాస్తమయాలు లేవు. కాని మన ప్రాంతంలో ఈ నక్షత్రాలు మఘా 
నక్షత్రంతో ఉదయించి మఘతోనే అస్తమిస్తాయి. ఈ నక్షత్రాల్లో పులహ, 
క్రతువులు ఎప్పటికీ ధ్రువుణ్ణి సూచిస్తుంటాయి. ఈ నక్షత్రాల్లో అతి చిన్నగా 
కనిపించే అరుంధతిని “పతి దేవతా ఫాలతిలకము'” అని శ్రీనాథుడు వర్ణించాడు. 
పెద్ద ఎలుగుబంటి ఒక బ్రహ్మాండమైన సుడిగుండమనీ, అది గిరగిరా తిరుగుతూ 
ఉండడం వల్లనే భూమిపై బుతుచక్రం తిరుగుతుంది అనీ, ఆ సుడిగుండమే 
గాలీ వానా వరదా మంచూ వంటివి ఏర్పడడానికి కారణం అనీ మన 
పూర్వికులు ఊహించుకున్నారు. బుగ్వేదంలో సప్తర్షులు అనేక తావుల్లో 
ప్రశంసింపబడ్డారు. “యత్రా సప్తబుషీన్‌ పర ఏకమాహుః” (బు 10-82-2) 
రాక్షసిపాము (11200, 106 12805) : 

వంపులు తిరిగిన ఈ రాక్షసిసర్పం తాలూకు తోక చిన్న ఎలుగుబంటికీ 
(లఘుబుక్షం), పెద్ద ఎలుగుబంటికీ (బృహదృక్షం) మధ్యలో ఉంది. దీని 
తల హెర్యులీస్‌ (హరికులేశ మండలం) తాలూకు పాదం క్రింద ఉంది. 
చీకటి రాత్రివేళ జాగ్రత్తగా గమనిస్తే ఈ మహాసర్పం కనిపిస్తుంది. 


తూర్పు, పశ్చిమ,  ఉత్తరాకాశంలోని నక్షత్ర మండలాలు - సాహిత్యం 5్‌7 


ప్రస్తుతం మనం (ధ్రువనక్షత్రంగా (00125) భావిస్తున్న 'పొలారిస్‌ 
లేదా 'బెత్తానపాది” నాలుగువేల సంవత్సరాల క్రితం (ధ్రువనక్ష్మత్రం కాదు. 
రాక్షసిసర్పం తాలూకు తోకలు ఉన్న “తూబా” లేక 'ఆల్ఫా దద్రెకోనిస్‌' అనే 
నక్షత్రం 'ధ్రువతార'గా ఉందేది. విషువచ్చలనం వల్ల 'తూబా తన ధ్రువస్థానాన్ని 
కోల్పోయింది. తరువాత ప్రస్తుతమున్న ధ్రువనక్షత్రం (బెత్తానపాది) ఆ స్థానంలో 
ఉంది. ఈ విషువచ్చలనం వల్ల 21వ శతాబ్బాంతంలో ధ్రువతార పొలారిస్‌ 
నుండి పక్కకి కదలడం మొదలుపెడుతుంది. ఈ విధంగా కదిలి 26,000 
సంవత్సరాలకు ఒక వలయం పూర్తి చేస్తుంది. 

భారతీయులు తూబా నక్షత్రాన్ని “ప్రాగ్పోతిషపురం” అని అన్నారు. 
డైకోనిస్‌ అనబదే నరకాసురుడు అదితి కుండలాలను అపహరించి, స్త్రీలను 
చెరబట్టి, మునీశ్వరులను బాధించడం వల్ల శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై 
నరకుని మీదికి దండెత్తి, ముర, హయగీవ, పంచజన, నిశుంభాది 
సేనానాయకులతో కూడా నరకుని సంహరించి, ఉత్తానపాద పుత్రునికి 
ధ్రువస్థానం ఇచ్చినాడు. నరకుడు విష్ణుమూర్తికీ, ధరాదేవికి పుట్టిన కుమారుడు. 
అందుకే ఇతనిని 'ధరాసూనుడు” అంటారు. 


పరిధ్రువతారలు (611000 ?014 51215) : 


నక్షత్రాలు చాలావరకు సూర్యునిలాగే తూర్పున ఉదయించి, ధనురాకార 
మార్గంలో ప్రయాణించి పశ్చిమంలో అస్తమిస్తాయి. కొన్ని నక్షత్రాలు ఈ 
విధంగా అందరితో నడవక, (ధ్రువనక్ష్మత్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ, 
ఉదయాస్తమయాలు లేకుండా ఉత్తరాకాశంలో రాత్రివేళ ఎప్పటికీ కనిపిస్తూనే 
ఉంటాయి. వీటికి ధ్రువ పరిసర నక్షత్రాలు లేదా పరిధ్రువతారలు అని 
అంటారు. వీటి సంఖ్య (ప్రేక్షకుడు పరిశీలించే ప్రదేశ రేఖాంశాన్ని బట్టి 
మారుతుంటాయి. భూమధ్యరేఖ మీద నిలుచున్న ప్రేక్షకునికి ధ్రువతార 
నేలబారుగా, క్షితిజ సమీపంలో కనిపిస్తుంది. అక్కడ గమనించే ప్రేక్షకునికి 
అస్తమించని నక్ష్మత్రాలే ఉండవు. ఉత్తరంవైపు వెళ్తున్నకొద్దీ ధ్రువుని చుట్టూ 
సంపూర్ణ ప్రదక్షిణాలు చేసే నక్షత్రాల సంఖ్య అంతకంతకూ హెచ్చుతూ పోతుంది. 
ఉత్తర ధ్రువంపై నిలుచున్న ప్రేక్షకునికి ధ్రువతార నడినెత్తిపై కనిపిస్తుంది. 


వ్‌8్రి సాహిత్యం - జ్యోతిషం 


ఇతనికి అన్ని నక్ష్మత్రాలూ పరిధ్రువతారలే. దక్షిణార్థగోళంలోనూ ఈ 
పరిధ్రువతారలున్నప్పటికీ నాగరిక జాతులైన ఈజిప్ప, బాబిలోనియా, గ్రీసు, 
చైనా వంటి ప్రాంతాలవాళ్ళు ఉత్తరార్ధ గోళంలో ఉండడం వల్ల ఆ చుక్కలు 
వీరికి కనిపించవు. ఉత్తరార్ధగోళంలో కనిపించే పరిధ్రువ తారామండలాలు 
ఆరు. 1. చిన్న ఎలుగుబంటి (౮132 141000, 2. పెద్ద ఎలుగుబంటి 
(0౮౫4 సెగజం0, 3. రాక్షసిపాము (01200), 4. అప్ప్సరనలు లేదా 
కశ్యవీయులు (0253910012), 5. యయాతి (లేదా ఊర్వశీ 
పురూరవులు)(౮ల[ల౨), 6. కల్పవృక్షం (౮౪౫౦100౫64115). 

విశ్వానికి ఉత్తరదిక్కే కేంద్రమనీ, దేవేంద్రుడి సింహాసనం ఉత్తరంవైపున్న 
ధ్రువతారపై ఉందనీ, అక్కడ కూర్చున్న దేవుడు భూమిమీద సమస్త జీవరాశులను 
పరిపాలిస్తున్నాడనీ, అతని చుట్టూ చిన్నచిన్న దేవతల భవనాలు ఆకాశంలో 
ప్రదక్షిణం చేస్తున్నాయని భావించేవారు. ఈ దేవతలే పరిధ్రువతారలు. 
విఘ్నేశ్వరుడు - గణేశుడు : 

సప్త బుషులకు ప్రక్కనే పశ్చిమంవైపు గణపతి చుక్కలున్నాయి. వీటిలో 
బృహద్భక్షప్రు - కప్పా, అయోటా, తీటా, ఎప్సిలాన్‌, ఒమిక్రాన్‌ మొదలైన 
నక్షత్రాలను కలుపుకుంటూ వస్తే ఏనుగుతొండం, లంబోదరం, గజముఖ 
స్వరూపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా క్రిందుగా ఉన్న 
నక్షత్రాలను కలిపితే ఎలుకమూతి చుక్కలు, ఊర్ధ్వకాయం, అధోకాయం, 
ఎలుకతోక, వసిష్ట, మరీచి చుక్కల దిగువవరకు వ్యాపించి కనబడుతుంది. 
గణేశనక్ష్మత్రాలు సర్పదైవత్యమైన ఆశ్లేష చుక్కలతో ఉదయించడం వల్ల 
వినాయకుడు నాగయజ్ఞోపవీతుదైనాడు. 
భృగుమహర్షి (06ల3 ఇ06 211166 5421 80౪035) : 

భృగుమండలంలోని చుక్కలు భృగుకులమని, భార్గవ వంశమని 
చెప్పదగినవి. బ్రహ్మదేవుని హృదయం నుండి భృగుడనే పుత్రుడు జన్మించినాడు. 
(ఆంధ్ర మహాభారతము ఆదిపర్వము 3-68). అతని భార్య పులోమ. నిండు 
చూలాలు. భృగుడు స్నానం కోసం వెళ్తూ గార్జప్రత్యాగ్ని ఆరకుండా కనిపెట్టమని 


తూర్పు, పశ్చిమ, ఉత్తరాకాశంలోని నక్షత మండలాలు - సాహిత్యం వ్‌ 0 


ఆమెను నియమించాడు. భృగుడు అటువెళ్ళగానే 'పులోముడనే (41201) 
రాక్షసుడు ఆ అగ్ని గృహంలో ప్రవేశించి 'ఈమె ఎవరు?” అని అక్కడున్న 
అగ్నిని అడిగినాడు. నిజం చెపితే భృగుడు తనను శపిస్తాడేమోనని 
భయపడ్డప్పటిక్తీ, తనకు తెలిసిన విషయం చెప్పకపోతే అసత్యదోషం వస్తుందని 
అగ్ని భయపడి చివరకు ఆమె భృగుపత్ని పులోమ అని చెప్పాడు. అప్పుడా 
రాక్షసుడు నేను పులోముడను, ఈమె పులోమ. ఈమె నా భార్య. భృగువు 
ఏదో మాయతో ఈమెను ఇక్కడకు తెచ్చాడని వరాహరూపంలో ఆమెను 
ఎత్తుకుపోయాడు. ఆ ఇల్లాలి కంటినీరు ఏరై ప్రవహించడం మొదలు పెట్టింది. 
బ్రహ్మదేవుడు ఆ యేటికి 'వధూసర'మనే పేరు పెట్టాడు. ఈ విధంగా ఆమె 
రోదిస్తుంటే ఆ బాధను తట్టుకోలేని గర్భస్థ శిశువు గర్భచ్యుతుడైనాడు. ఇతడు 
త్రిభుజ రూపంలో జన్మించాడు. చ్యుతుడు కావడం వల్ల ఇతడు '“చ్యవనుడు” 
అని పిలువబడినాడు. (ఆంధ్రమహాభారతం ఆది 1-130,131). 
చ్యవనుడు (1112020100) : 

చ్యవనుడు చాలాకాలం తపస్సు చేస్తూ ఉండగా అతని శరీరం పుట్టలు 
పట్టిపోయింది. కండ్లు మాత్రం మిణుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి. 
చ్యవనమహర్షి తపస్సు చేసుకుంటున్న వనానికి 'శర్యాతి' రాజు సకుటుంబంగా, 
ససైన్యంగా వచ్చాడు. అతని కుమార్తె 'సుకన్య'ి వనంలో ఆటలాడుకుంటూ 
(చ్యవనుని కళ్ళను చూసి) మిణుగురు పురుగులనుకొని వాటిని పట్టదలచి 
పుల్లతో చ్యవనుని కండ్లు పొడిచింది. పోటువల్ల రక్తం వచ్చింది. అది చూసి 
భయపడ్డ సుకన్య ఎవ్వరితో చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా బసకు తిరిగి 
వచ్చింది. చ్యవనుని తపశ్శక్తి వల్ల శర్యాతి సేనలకు మూత్రపురీషాలు 
బంధింపబడినాయి. విచారణ చేసి విషయం తెలుసుకున్న రాజు కూతురును 
తీసుకొని వచ్చి తెలియక పిల్ల చేసిన తప్పు క్షమించుమని వేడుకున్నాడు. ఆ 
బాలికను తనకిచ్చి పెండ్లి చేస్తేగాని తప్పు క్షమించనన్నాడు చ్యవనుడు. అంత 
ముసలివానికి ఇంత చిన్నపిల్లను, సుకుమారిని ఇచ్చివివాహం చేయడమా అని 
రాజు సంశయిస్తుండగా, సుకన్య అతనినే కోరుకొని వివాహం చేసుకొని పతివ్రతా 
శిరోమణి అని పేరుపొందింది. అశ్వినులు చ్యవనుని నవయౌవనవంతుని చేశారు. 


60 * సాహిత్యం - జ్యోతిషం 


అంతకు ముందు హవిర్భాగాలు ఇవ్వబడని ఆ దేవవైద్యులకు చ్యవనుడు ఆనాటి 
నుండి హవిర్భాగాలిప్పించి, సోమపీథులను చేశాడు. 

అందుకు మిక్కిలి కోపించిన దేవేంద్రుడు చ్యవనుని పైకి వజ్రాయుధం 
ఎత్తుకొని యుద్ధం చేయవచ్చాడు. చ్యవనుని తపోమహిమ వల్ల ఇంద్రుని 
బాహువులు స్తంభించిపోయాయి. అంతటితో ఇంద్రుని విడువని చ్యవనుడు 
తన అగ్నిగుండం నుండి “'మదుదనే ఒక మహారాక్షసుని పుట్టించి ఇంద్రుని 
పైకి పంపించాడు. సహస్రయోజన వ్యాష్తాలైన బాహువులతో, ఘోరమైన 
చతుర్దంస్థ్రలతో భయోత్పాతాలు కల్లిస్తూ వచ్చే ఆ రాక్షసుణ్ణి చూసి 
గడగడలాడుతూ ఇంద్రుడు చ్యవనుని క్షమించమని ప్రార్ధించాడు. అశ్వినులు 
సోమపీథులవడానికి ఇంద్రుడు అంగీకరించిన తర్వాత చ్యవనుడు మదరక్కసుని 
ఆపి ఇంద్రునిపై పోకుండా మరల్చినాడు. ఈ విధంగా దేవేంద్రుని మదాన్ని 
దుర్గర్వాన్ని అణచివేసి భార్యవచ్యవనుని తల్లి అవడం వల్ల భృగుపత్ని 'ఇంద్రమద 
హర్భమాతి అయి క్రమంగా ఇంద్రమద - ఇంద్రమృడ - ఇంద్ర ప్రమద 
(1610100662) అనే పేర్లతో ఖగోళంలో నక్షతరూపంలో మనకు 
దర్శనమిస్తుంది. ఈ నక్షత్రాల కుటుంబాలన్నీ ఉత్తరాకాశంలో స్పష్టంగా 
మనకు దర్శనమిస్తున్నాయి. 
పేద్వఘాశ్వం (682903): 

ఈ గుర్రానికి వేదంలో '“దధిక్రి అనే పేరుంది. భారతంలో దీనికి 
ఉచ్చె॥శ్రవమనే పేరుంది. ఈ గుర్రానికి దేగరెక్కలవంటి రెక్కలు, లేడికాళ్ళవంటి 
కాళ్ళున్నాయనీ ఇది దుష్ట సర్ప సంహారమని వేదం చెపుతుంది. పేద్వఘాశ్వం 
బుగ్వేద ప్రసిద్ధమైన దివ్యాశ్వం. అశ్వినీదేవతలకు అత్యంత ప్రియుదై వారి 
రక్షణ పొందుతున్న 'పేదు” అనే ఒక రాజర్పికి ఆ దేవతలు ఒక 'అఘాశ్వాన్ని 
ఇచ్చారు. దీన్నే 'పేద్వఘాశ్వం'” అని అన్నారు. ఎగిరిపోయే స్వభావం ఉండడం 
వల్ల దీనికి 'ప్రోష్టపద” అనే పేరుకూడా ఉంది. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర 
అనబదే చుక్కల చతురస్రమే ఈ గుర్రం. దీనికి డేగవంటి రెక్కలు, లేడి వంటి 
వేగవంతమైన కాళ్ళు ఉన్నాయి. (శ్యేనస్య పక్షా హరిణస్య బాహూ- బు - 
163-1). ఈ గుర్రానికి 'అహిహననం” అనే పేరు కూడా ఉంది. దీనికి 


తూర్పు)" పశ్చిమ,' ఉత్తరాకాశంలోని నక్షత్ర మండలాలు - సాహిత్యం 61. 


ప్రతిస్పర్ధిగా ఆకాశంలో ఆశ్లేషా నక్షత్రం నుండి స్వాతి వరకున్న 'అజగరం” 
(౧/62) కనిపిస్తుంది. ఖగోళంలో ఆశ్లేష నుండి, స్వాతి వరకూ విస్తరించిన 
మహాసర్పం ఒకటి కనిపిస్తుంది. దీన్నే 'అజగరం” (కొండచిలువ) అంటారు. 
ఆశ్రేష తర్వాత ఉన్న అజగరం పూర్వాభాద్ర, ఉత్తరభాద్ర నక్షత్రాలకు ప్రతిస్పర్ధి. 
అందువల్ల మహాసర్పాన్ని పేద్వఘాశ్వం చంపుతుందని అర్థం. సముద్ర 
మథనవేళ పాలపుంత నుండి పుట్టిన ఈ గుర్రం ఉచ్చెషతవమనే పేరుతో 
రుద్రునికి వాహనమైంది. స 

అశ్వత్తామ (0206016645 - 106 11616 110%) : 

కౌరవ, పాండవులకు అస్త్రగురుడైన ద్రోణాచార్యులకు కృపి అనే భార్యవల్ల 
పుట్టిన కుమారుడు అశ్వత్హామ. దొణుడు కుంభసంభవుడు అంటె కుంభరాశినుండి 
పుట్టినవాదని జ్యోతిశ్శాస్తార్థం. (ద్రోణుడు వేదికాధ్వజుడు. భాద్రపదా నక్షత్రాలు 
గార్హసత్యాగ్ని ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిదేవత అహిర్చుధ్య్యుడు. అతడే 
గార్హప్రత్యాగ్ని వేదిక. 

“తాసువా అహినాబుధ్న్యేన పరోక్షాతేజోదధాదేషహవా 

అహిర్చుధ్వ్యోయదగ్ని గార్దప్రత్యోగ్నినైవాసు తద్దార్హపత్నేన పరోక్షాత్తేజో 
దదాతి” (ఐ.బ్రా. 1113-36) 

ఈ అగ్ని తురంగ రూపమని పేద్వఘాశ్వవృత్తాంతం తెలుపుతుంది. 
గురువత్నికి కుండలాలు తీనుకొని రావడానికి వెళ్ళిన ఉదంకునికి 
తురంగరూపంలోని అగ్ని దర్శనమిస్తాడు (అత్తురంగమగ్నిి ఆంధ్రమహాభారతం 
ఆది 1-119). ప్రస్తుతాంశంలో దద్రోణపుత్రుడైన అశ్వత్థామ పుట్టగానే 
సకిలించడం వల్ల “అశ్వత్థామ అనే పేరు వానికి సార్థకమైంది. 

“స జాతమాత్రోష్యనదధ్యధైవోచ్చె[శవా హయః 

తచ్చుత్వాంతరి వాతం భూత మంతరిక్షస్థ మబ్రవీత్‌ 

అశ్వస్యేవాస్యయత్‌ న్థామనదతః ప్రదిశోర్గతమ్‌ 

అశ్వత్థామైవ బాలోయం తస్మాన్నామ్నా భవిష్యతి” 

(సంస్కృతభారతం ఆది -130-47, 48) 


62 సాహిత్యం - జ్యోతిషం 
రాసభమండలం (గ55611) : 

పునర్వసు నక్ష్మత్రంలోని ఉత్తరపు చుక్కలజత - త్రిషధస్థులని వేదంలో 
వర్ణించబడ్డ అశ్వినుల మూడు స్థానాల్లో ఒక స్థానంగా పరిగణించారు. ఆ 
జంట చుక్కల సమీపంలోనే ఉన్న తిష్యమి - పుష్యమి తారల్లో తెల్ల మచ్చకు 
రెండువైపుల ఆవగింజల్లాగా మిణుకు మిణుకుమనే చిన్న చుక్కలు రెండూ 
రెండు గాడిదలని భావించారు. అశ్వినుల ప్రక్కన్నే ఉండడం వల్ల ఇవి వారికి 
వాహనాలని వేదవాజ్బయం తెలుపుతుంది. 

“కదా యోగో వాజినో రాసభస్యయే న యజ్ఞం నాసత్యోః 

(బు 1-34-49) 
“యుంజాధాగ్‌ం రాసభంయు మస్మిన్‌ యామో” 
(తైత్తరీయ సంహిత 1-1-2) 

'సగర్జభరథేనాశ్వినా” (ఐతరేయ బ్రాహ్మణం 1/-3-29) 

“'తానశ్వినా రాసభాశ్వాహవం మే” (యజురారణ్యకం 1-1-10-1) 

పుష్యమి మధ్య వెలిమబ్బు లాంటి తెలుపు ఒక వెండి తొట్టి అనీ, 
దానికి అటు ఇటు ఉన్న చిన్న చుక్కలు గాడిదలనీ, ఆ గార్జభాలు ఈ 
తొట్టెలోనే తిని త్రాగుతుంటే వేదగాథల ననుసరించి గ్రీకుగాథలు కూడా 
ఉన్నాయి. 

దేవకీదేవి ఎనిమిదవ కుమారుని వల్ల తనకు నాశనముందని 
తెలుసుకున్న కంసుడు దేవకి ప్రసవించిన వెంటనే గట్టిగా ఓండ్రపెట్టి తనను 
లేపడానికి ఒక గాడిదను కాపలా పెట్టినట్లు గాథలున్నాయి. కృష్ణుణ్ణి యశోద 
ప్రక్కన పడుకోబెట్టి ఆమె కన్న స్త్రీ శిశువును తాను తీసుకువచ్చే వరకు 
కూయవద్దని వసుదేవుడు కాపలాగాడిద కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినట్లు 
తెలుస్తుంది. “వశం తప్పి వస్తే వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడిన్న 
లోకోక్తి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. 

శ్రావణబహుళ అష్టమినాడు తెల్లవారురూమున సూర్యోదయానికి 
ముందు తూర్పు ఆకాశంలో గాడిద చుక్కలు ఉదయించడం గమనించదగిన 


తూర్పు, పశ్చిమ, ఉత్తరాకాశంలోని నక్షత్ర మండలాలు - సాహిత్యం 63 


ఖగోళవిషయం. అప్పుడు కూసిన గాడిద కూత విని కంసుడు లేచి వచ్చి స్తీ 
శిశువును చంపబోయి చంపలేకపోయిన గాథ కృష్ణాష్టమి సందర్భంగా 
తెలుసుకుంటాం. 
సారథి మండలం (401182) : 

బుగ్వేదంలో సారధి దృశ్యం వర్ణింపబడింది. త్రిపురాసుర సంహార 
సమయంలో ఈశ్వరుడు రథికుడు, బ్రహ్మసారథి అయి ఈ రథాన్ని ఎక్కి 
త్రిపురాలను ధ్వంసం చేశాడు (బ్రహ్మాభవతి సారథి). ఒరయన్‌ వేటగాడి 
నడుము పటకాచుక్కలు మూడు త్రిపురాలుగా భావించారు. ఈ మండలం 
వృషభ, మిథున రాశుల ప్రక్కగా ఉంటుంది. మిథునరాశిలోని ఆర్ధ నక్షత్రానికి 
రుద్రుడు అధిదైవం. 
భూతేశ మండలం (300163, 16 [ల69౧20) 

స్వాతి పగడంవంటి ఎరుపురంగు కలిగిన ఏకైక నక్షత్రం. దీనిచుట్టూ 
వానరరూపం కల్గిన చుక్కలున్నాయి. హనుమంతుని విహార ప్రదేశం ఆ 
ప్రాంతాల్లో ఉంది. స్వాతి వాయుదైవత్వం. అందువల్లనే హనుమంతుని 
వాయుపుక్రునిగా భావించారు. స్వాతికి తూర్పువైపున విష్ణమండలం ఉండడం 
వల్ల హనుమంతుడు రామభక్తుదైనాడు. 

స్వాతి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించిన సమయంలో (స్వాతి కార్తె 
- అశ్వీయుజకార్తీక మాసాలు) భయంకరమైన గాలివానలు, తుఫానులు 
సంభవిస్తాయి. వాయుదైవత్వమైన స్వాతి వల్లనే ఈ గాలివానల బీభత్సం 
ఏర్పడుతుందని భావించారు. 

ఏకాదశ రుద్రరూపాల్లో భూతేశుదు ఒకరు. మరుత్తులు ఈ రుద్రుని 
పుత్రులు. సంస్కృత భారతంలో గోగ్రహణపర్వంలో జెండాపై కపిరాజు కలదనీ, 
ఆ ధ్వజం భూతాలను కలిగి ఉందనీ వర్ణింపబడింది. సీతను వెతకడానికి 
హనుమంతుడు సముద్రాన్ని లంఘించి పోయేటపుడు అతని వానరరూపం 
“'స్వాతేః పంథా ఇవాంబరే' అంటే ఆకాశం మీద స్వాతీనక్షత్రం అనుసరించే 
పద్ధతిని స్ఫురింపజేస్తున్నాడని వాల్మీకి వర్ణన. స్వాతి వాయుదైవత్యం. 
హనుమంతుడు వాయుపుత్రుడు. 


64 సాహిత్యం - జ్యోతిషం 


శేష మండలం (56605) సర్పధారి (00114049) : 

శేషుడు ఏడు పడగలుగల మహాసర్పం అనీ, విష్ణుమూర్తి ఆ పాము 
చుట్టలమీద పాలసముద్రంలో పవళిస్తాడనీ మన పురాణాలూ, నక్ష్మత్రశాస్త్రం 
తెలియజేస్తున్నాయి. శేషమండల నక్షత్రాలను సర్పం అనీ, సర్పధారి అనీ 
రెండు ముక్కలుగా విడదీశారు. శేషుని ఏడు పడగలను శరీరం నుండి వేరు 
చేసి భూతేశమండలం చుక్కలతో కలిపినారు. ఈ నక్ష్మత్రమండలాన్ని ఒకేచోట 
కలిపితే చక్కని ఏడుపడగలతో పరిపూర్ణమైన శేషరూపం మనకి కనిపిస్తుంది. 
దీనికి సర్పధారి చుక్కలను కూడా చేర్చి చూస్తే శేషనాగుని సంపూర్ణ స్వరూపం 
మనకు ప్రత్యక్షం అవుతుంది. ఈ మండలం హరికులేశ మండలానికి 
దక్షిణంవైపు ఉంటుంది. 

శరత్మాలంలో కార్తీకశుద్ధచవితినాడు సూర్యోదయానికి ముందు తూర్పు 
ఆకాశంలో మనకు కనిపించే శేషుని నక్షత్రరూపం ఇదే కాబట్టి ఈ చవితిని 
తెలుగు ప్రాంతంలో “నాగులచవితి” అని అంటారు. ఆ రోజున స్త్రీలు పాముల 
పుట్టలలో పాలుపోసి, చలిమిడి, చిమ్మిలి నైవేద్యం పెట్టి నాగపూజ చేస్తారు. 
అప్పటినుండి మన దేశంలో చలి ప్రారంభం అవుతుంది. అందుకే శ్రీనాథుడు 
“చలి ప్రవేశించు నాగులచవితినాడు' అన్నాడు. ఈ విధంగా ఆకాశంలో 
సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో కనిపించే నక్షత్ర సమూహాల 
ఆకారాలను, వారి వాహన, ధ్వజాది చిహ్నాలను, వారు సంహరించిన 
రాక్షసులను, పూజలు జరపాల్సిన పండుగలనూ నక్షత సమూహాల్లో 
పరిశీలించి, పురాణాల కథలను విన్తేషించాల్సి ఉంటుది. 
విష్ణుకిరీటం (0౮01002 9016213) : 

హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టబోగా వరాహరూపంలో 
విష్ణుమూర్తి అద్దువచ్చాడు. వారిద్దరిమధ్య ఘోరమైన గదాయుద్ధం జరిగింది. 
రాక్షసుని దారుణ గదాఘాతం వల్ల విష్ణుమూర్తి చెంప పగిలి, కిరీటం తారుమారై 
అమితంగా రక్తం కారసాగింది. నింవోచలం మీద ఉన్న 
వరాహనారసింహస్వామికి వైశాఖ శుక్ష తదియనాడు చందనోత్సవం చేసి ఆ 
గాయాలు మానడానికి ప్రతిదినం చందనపు పూతలు పెడుతుంటారు. 


తూర్పు, పశ్చిమ, ఉత్తరాకాశంలోని నక్షత్ర మండలాలు - సాహిత్యం 65 


వైశాఖమాసంలో శుక్ల తదియనాడు సూర్యాస్తమయం అయిన తర్వాత, 
శరత్మాలంలో కార్తీకశుద్ధ ఏకాదశినాడు సూర్యోదయం కన్నా ముందు ఆ 
చుక్కలు ఆకాశంలో కనిపిస్తున్నాయి. ఈ మండలం హరికులేశ, భూతేశ 
మందలాలకు మధ్యగా కనిపిస్తుంది. దీనికే “ఉత్తరమకుటం'” అనీ, “అరియాద్నే 
కిరీటం” అనీ 'విష్ణుకిరీటం' అనీ 1010601 ౮0౪/1 ౮01012 30162113 
రకరకాల పేర్లున్నాయి. 

హరికులేశ మండలం (110610౪165) : 

హరికుల ఈశుడైన విష్ణుమూర్తి మండలం ఇది. ఈ మండలం భూతేశ 
మండలానికి, వీణా (లైరాా మండలానికి మధ్య, అఫియుకస్‌ (భుజంగ 
ధారి మండలం) తలకు తగులుతుందా అన్నట్లు, నమస్మరించడానికి కాళ్ళు 
వంచుకున్నట్లు ఒక పాదం నరకాసుర (డ్రాకో) తలపైన పెట్టబోతున్నట్లు 
కనిపిస్తుంది. 
మధుమక్షిక మండలం (14-13 [10%00165) ; 

“విష్టోఃపదే పరమే మధ్వ ఉథ్సః అని బుగ్వేదం చెబుతుంది 
(1-154-5). అంటే విష్ణుపద మండలంలో గొప్ప తేనెపట్టు వంటి చక్కని 
దృశ్యం అని అర్థం. ఈ తెల్లమచ్చ 'హెర్యులస్‌ గుంపు మధ్యలో ఉండడం 
వల్ల విష్ణమండల నిర్ణయానికి ఈ మధుమక్షిక దృశ్యం ఒక చక్కని ఆనవాలు. 
కచ్చపి (02) ఏ 

కచ్చపం అంటే తాబేలు. సరస్వతి చేతిలోని వీణతాబేటి రూపంలో 
ఉండడం వల్ల ఈ వీణను 'కచ్చపి”' అన్నారు. భారతీయుల ప్రకారం సరస్వతి 
సమస్తకళలకు, విద్యలకు అధిదేవత. (బ్రహ్మకు జన్మస్థానమైన పద్మం, 
చతుర్ముఖబ్రహ్మ కూడా ఈ వీజణామండలంలోని భాగాలే. 
అంగుళ్యాహార నీహారిక (1108 [60412 0£ 112) 


కచ్చపిరాళిలో తెల్లని పొగమంచును పోలిన గుండ్రని ఉంగరం వంటి 
ఆకారం ఉంది. ఇది లైరా రాశిలో ఉండడం వల్ల దీనిని [1118 60012 01 
107౭ అన్నారు. శ్రీనాథుడు దీనికి *పొడవు కలిగిన పొందమ్మి పూవు” అన్నాడు. 
చతుర్ముఖబ్రహ్మ ఈ తామరపువ్వు వంటి నీహారిక నుండే పుట్టాడనే భావంతో 


66 సాహిత్యం - జ్యోతిషం 
బ్రహ్మను పద్మసంభవుడు, కమలగర్భుడు అన్నారు. 

ఈ విశ్వం ఆకస్మికంగా ఏర్పడలేదు. సృష్టివికాసంలో వాయురూపాలైన 
ఈ నీహారదృశ్యాలు మొదటిమెట్లు. వీని నుండి క్రమంగా నక్షత్రాలు, నక్షత్రాల 
నుండి సూర్యులు (సప్తదిశోనానాసూర్యాఖ సూర్యులనుండి (గ్రహాలు, వాటి 
నుండి భూమి వొదలైన గోళాలు (క్రమంగా ఏర్పడుతున్నాయి. 
నీహారదృశ్యాలనుండే విశ్వంలో భువనాలు పుడుతున్నాయని బుగ్వేదం స్పష్టంగా 
తెలుపుతుంది. '“అజస్యనాభా మధ్యేకమర్ప్చితం ।; యస్మిన్విశ్వాసి భువనాని 
తస్ఫుః” (బు 82-6). అందువల్ల ఈ తమ్మిపూదృశ్యం (గ్రహాలు ప్రాదుర్భావం 
పొందడానికి అనుకూలమైంది. అటువంటి నీహారదృశ్యాలకు ఈ తమ్మిపూవు 
నమూనా. ఈ చుక్క మబ్బుమాదిరి అనుసరించి తక్కిన చుక్క మబ్బులసృష్టి 
కార్యక్రమం సాగుచుండడం చేత బ్రహ్మ సృష్టికర్త అనిపించుకొంటున్నాడు. 
ఈ తమ్మిపూవు విష్ణుదేవుని నాభి ప్రదేశం నుండి వెలువడింది కాబట్టి 
పరమపదంలో ఈ కమలం ముఖ్యభాగమైంది. “అజస్య నాభావధ్యేక మర్ప్చితమ్‌” 
అనే బుగ్వేదమంత్రం ఈ దివ్యదృశ్యాన్ని ఎంతో చక్కగా వర్ణిస్తుంది. సంస్కృత 
భారత సభాపర్వంలో కూడా “స పద్మే పద్మనాభస్య నాభిదేశాస్సముత్ధితే । 
ఆసీదాదౌ స్వయంజన్మ తత్పంకజ మపంకజమ్‌” అని ఉంది. 
జంట-జంట తారలు (004016 - ౦౪016 51420) : 


తామరపువ్వులో నిజానికి నాలుగు చుక్కలున్నాయి. ఒకదానిచుట్టూ 
మరొకటి తిరిగే జంటచుక్కలు రెండు-రెండు ఉన్నాయి. అంతేగాక ఒక 
చుక్కల జంట, మరో చుక్కల జంట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి. 
కాబట్టి ఈ చుక్కల జంటను జోడీ అన్నారు. ఈ నాలుగు చుక్కలనూ 
బ్రహ్మదేవుని చతుర్ముఖాలు అనడం వల్ల బ్రహ్మ చతుర్శుఖుడైనాడు. 


వీణామండలంలోని అభిజిత్‌ (౧17622) : 


ఉత్తరాకాశంలోని వీజామండలంలోని అనపుబుర్ర ఉండే చోట అభిజిత్‌ 
అనే ప్రకాశవంతమైన నక్షత్రం ఉంది. సౌరకుటుంబం అంతా సెకనుకి 12 
మైళ్ళవేగంతో అభిజిత్‌ నక్ష్మత్రదిశలో ప్రయాణం చేస్తోంది. అంగుళ్యాకార 


తూర్పు, పశ్చిమ, ఉత్తరాకాశంలోని నక్షత్ర మండలాలు - సాహిత్యం 67 


నీహారిక దగ్గరే అభిజిత్‌ నక్షత్రం ఉంది. ఈ విచిత్ర పరిస్థితిని గమనించి 
“విష్ణభగవానుని పరమపదమే మనకు గతి” అని అన్నారు. నిజానికి నక్షత్రాలేవీ 
స్థిరంగా ఉండవు. అభిజిన్నక్షత్రం కూడా స్థిరంగా ఉందక కదిలిపోతోంది. 

విష్ణుపదం : విష్ణుపదం అనే స్థానం ఖగోళపు ఉత్తరభాగాన (ధ్రువనికీ, 
సప్తర్నిమండలానికీ ఊర్జోత్తరంగా, స్వాతీ శ్రవణా నక్షత్రాల మధ్య ఉంది. 

“ఊర్జోత్తరాం బుషిభ్యస్తు ధ్రువో యత్రాస్తి వై సృతః 

ఏతద్విష్ణుపదం దివ్యం తృతీయం వ్యోమ్ని భాస్వరమ్‌ అని విష్ణుపురాణం 
చెబుతుంది. శరత్కాల ప్రారంభంలో నక్షత్రరూపులైన బ్రహ్మ సరస్వతులు 
తమ వాహనమైన రాజహంస (6౪౭1115 తో కూడి సూర్యాస్తమయం కాగానే 
తూర్పు ఆకాశంలో ఉదయిస్తారు. అందువల్లనే ఆశ్వయుజ శుక్షపాద్యమి 
మొదలు దశమి వరకు మనవాళ్ళు శారద నవరాత్రులు జరుపుతారు. 


బృహద్భక్షం తోకను అనుసరించి పోతే స్వాతీ నక్షత్రం తగులుతుంది. 
స్వాతి వాయుదైవత్యం. స్వాతితో కలిసి ఉన్న నక్షత్రాల గుంపు వానర రూపంలో 
ఉంది. అతడే వాయు పుత్రుడైన హనుమంతుడు. స్వాతి ప్రక్మనే పాలసముద్రం, 
అందులో ఏడు పడగల శేషాహి చుట్ట చుట్టుకొని ఉంటుంది. ఆ పాముమీద 
విష్ణుమూర్తి శయనించి ఉంటాడు. విష్ణు నాభికమలం మీద బ్రహ్మ బ్రహ్మ 
పక్కనే హంస, హంసవాహనం మీద వీణ మీటుతూ సరస్వతి కనిపిస్తారు. 
రాజహంస (హగ్‌ంస) (౮౭౫5) ; 

వైదిక సంస్కృతంలో హంసను 'హగ్‌ంసి అంటారు. పొడుగుపాటి 
మెడనుసాచి, రెక్కలు విప్పి, ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపించే 
నక్ష్మతమండలం అచ్చంగా వాంనలాగే ఉంటుంది. విమ్ణమూర్తికి 
నివాసస్థానమైన క్షీరసాగరానికీ విష్ణుమూర్తి కాలి బొటనవేలి నుండి పుట్టిన 
దివిజగంగా ప్రవాహానికి మధ్య నిలుచున్న ఈ హంస నీరక్షీరవిభాగం 
చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. పాశ్చాత్యులకు చిక్కనిదీ, పలచనిదీ అనే భేదం 
లేదు. మన పురాణాల్లో చిక్కని ప్రదేశాలకు క్షీరసాగరం, క్షీరోదం, పాలకడలి 
వంటి పేర్లున్నాయి. పలుచని భాగాలకు ఆకాశగంగ, దివిజగంగ, మిన్నేరు 


68 . ల సాహిత్యం యా జ్యోతిషం 
వంటి పేర్లున్నాయి. క్షీ:సాగరం అంతటా ఒకేవిధంగా ఉండక కొన్ని చోట్ల 
వెడల్పుగానూ, మరికొన్ని చోట్ల సన్నంగానూ ఉంటుంది. మొత్తం అంతా 
కలిపి 'పాలపుంత” అంటాం. విష్ణుపాదం నుండి ఆకాశగంగ క్రిందికి 
ఉరికినప్పుడు కలిగిన నంక్షోభాన్ని తగ్గించి, మన హంస ప్రశాంతతను 
కల్పిస్తోంది అన్నారు. ఆ తర్వాత మిన్నేరు అప్సరస మండలాన్ని దాటి, 
భృగుపరశు మండలాన్ని గడిచి, ఆరుద్ర (రుద్రుని) జటాజూటాన్ని 
చేరుకుంటుంది. 

ఖగోళ దక్షిణ ధ్రువప్రాంతాల్లో జన్మించిన 'యమునానది శంతనుడు 
మొదలైన దక్షిణాకాశ నక్షత్రాలను ఎన్నింటినో గడిచి, వృత్రపాదం మీదుగా 
ఎన్నో వంకలు తిరిగి, ఆర్ధ సమీపంలో ఆకాశగంగతో కలుస్తోంది. 

వైశాఖశుద్ధ సప్తమి నాడు రాత్రి తొలిజాము లోపు తూర్పు ఆకాశంలో 
విష్ణుపాద నక్షత్రం నుండి ఆకాశ గంగ ఉద్భవించడం, ఆకాశంలో చాలా 
దూరం ప్రవహించి పదడమటకు వాలిన ఆర్ధతో కలవడం చూడవచ్చు. 
దీన్నే గంగోత్పత్తి, గంగావతరణం అని అంటాం. విష్ణుపాదంలో గంగ 
ఉద్భవించడం, గంగ పరమశివుని జటాజూటాన్ని చేరుకోవడం వంటి 
పురాణకథలకు అర్థం ఇదే. 
గరుడపక్షి (4౦౧౮112) : 

ఆకాశంలో పక్షిరూపంలో ఉన్న నక్షత్రాలు ముఖ్యంగా నాలుగు 
కనిపిస్తున్నాయి. 1.గరుడపక్షి ీర4112, 16 98816 2. హంస (6/00, 
16 5/20. 3. రాబందు 112% 01 ౫4 16 ]/010116 4. వర్తికం 
లేదాకాకి 601౧13, 16 0680౪. 

భారతీయుల ప్రకారం ఈ గరుడపక్షిని గరుత్మంతుడంటారు. దేవతలకు 
దేవుడైన విష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనమూ, ధ్వజమూ కూడా. మన 
దేవతలందరికీ ఏది వాహనమో, అదే ధ్వజం కూడా అయి ఉంటుంది 
(యస్యయో వాహనః ప్రోకో ధ్వజస్తస్య సేవతు). శ్రవణా నక్షత్రానికి పూర్వం 
(శోణా నక్షత్రం అని పేరు. దీనికే అశ్వత్థామ అనే పేరు కూడా ఉంది. 


తూర్పు, పశ్చిమ, ఉత్తరాకాశంలోని నక్షత మండలాలు - సాహిత్యం 69 


వజ్రాయుధం (5282142): 

కశ్యప ప్రజాపతి భార్యల్లో నాగమాత కద్రువ పందెంలో తన సవతి 
వినతను ఓడించి తన దాసిగా చేసుకొంది. తర్వాత గరుత్మంతుడు పుట్టి 
దాస్యం పోవడానికి ఉపాయమడిగాడు. అమృతభాండం తెచ్చి ఇస్తే 
దాస్యవిముక్తి అవుతుందని కద్రువ తెలిపింది. దాస్యం దూరం చేసుకోడానికి 
అమృతభాండం కోసం గరుడుడు స్వర్గం చేరాడు. వస్తున్న గరుత్మంతునిపై 
“వజమెత్తివైచె వాసపుండు” (ఆం.భా.ఆది2-105). ఈ వజాయుధం 
ఖగోళంలో ఒక తూపురిక్క మాదిరిగా కనిపిస్తుంది. 
గోలోకము (061013): 

ఈ నక్ష్మత్రరాశి ఆకాశంలోని నక్షత మండలాలన్నింటిలోకి చిన్నదీ, 
అందమైనది. ఇది గరుడరాశికి తూర్పుగా ఉంటుంది. ప్రకాశవంతమైన 
నాలుగు నక్ష్మత్రాలు డైమండ్‌ ఆకృతిలోనూ, ఐదవచుక్క దాని తోకగాను 
ఏర్పడిన రాశి ఇది. భారతీయులు ఈ రాశిని 'గోలోకం” అంటారు. బుగ్వేదం 
-154-6 (ప్రకారం విమ్హుమూర్తికి నమీపంలో పెద్ద కొమ్ములుగల 
గోవులున్నాయని తెలుస్తుంది. శశ్రవణానక్షత్రం తర్వాత శ్రవిష్ట లేదా ధనిష్ట 
ప్రాంతంలో గోలోకం ఉంది. బాలకృష్ణుడు పుట్టి పెరిగిన ఖగోళ 
నందగోకులం ఇదే. 

వేదవాజ్బయంలో ఈ నక్ష్మత్రరాశిని శవిష్ట అన్నారు. “శ్రవిషా 
శీర్ష్మతయమ్‌” అంటే శిరస్సు వంటి ఆకారమున్న మూడు చుక్కలు ధనిష్ట 
అవుతుంది అనే వర్ణన కన్నా మద్దెల ఆకారంలో ఉన్న ఎనిమిది చుక్కలు 
ధనిష్ట అనే లోకవ్యవహారమే సరిగా ఉన్నదని జ్యోతిజ్ఞుల భావన. ధనిష్టకు 
అధిదేవతలు వసువులు. వారు కూడా ఎనమండుగురే. 
ఊర్వశీ పురూరవులు (201116 11082 ౮9౦[ల|:) : 

ఊర్వశిని గూర్చి భాగవతాది పురాణాల్లో చిత్రమైన గాథలున్నాయి. 
తపోనిరతుడైన నారాయణుడనే బుషి చేస్తున్న తపస్సును ఏ విధంగానైనా 
చెడగొట్టి రమ్మని ఇంద్రుడు అప్సరస రంభను పంపినాడు. ఆమె ఆటపాటలకు 


70 సాహిత్యం - జ్యోతిషం 
నారాయణ బుషి కొంచెం కూడా చలించలేదు. ఇంకా, ఆ మహర్షి తన 
తొడచీల్చి, అక్కడనుండి రంభకంటె అనేకరెట్లు సౌందర్యమున్న అందగత్తెను 
తీసి రంభకు చూపి, దానికి గర్వభంగం చేసి పంపినాడు. నారాయణుని 
ఊరువున వసించి అందులో జన్మించడం వల్ల ఈ దేవాంగనకు “ఊర్వశి అనే 
పేరు రూఢమైంది. ఊరు-నక్షత్రరూపి, ఈ ఊర్వశికి పురోభాగంలో మెరిసే 
నక్షత్రం పురూరవసు - పురు+ ఊరు+వసు. ఊర్వశీ పురూరవసుల సమాగమ 
సంవాదాలను వర్ణిస్తూ బుగ్వేదంలో ప్రత్యేకంగా ఒక సూక్తం ౫-95లో 
ఉంది. ఈ దంపతులకు ఆరుగురు కుమారులు జన్మించారని భాగవతం, 
నవమస్మంధం 15-1 తెలుపుతుంది. అందులో శ్రుతాయువనేవాడు ఇప్పటి 
(ధ్రువుని తరువాత భవిష్యత్‌ ధ్రువుడు కాగలడు. బెత్తానపాదికి అనంత వారసుడు 
(శుతాయువవుతాడని జ్యోతిర్దణితం నిరూపిస్తుంది. 
అప్సరసలు ((255100618) : 

కశ్యప (ప్రజాపతికి ప్రాధాదేవి అనే భార్యవల్ల ఈ అప్పరసలు 
ఉద్భృవించారని సంస్కృత భారతం తెలుపుతుంది. 

“ప్రాధా సూత మహాభాగం దేవీ దేవర్షితః పురా 

అలంబుసా, మివ్రకేశీ, విద్యుత్సర్దా తిలోత్తమా 

అరుణా రక్షితాచైవ రంభాతద్వన్మనోరమా 

కేశీనీచ సుబాహుశ్చ విఖ్యాతా...”(సంస్కృత భారతం ఆది 65-50,51) 

కశ్యప ప్రజాపతికి సురభి అనేదానివల్ల ఘృతాచీ మేనకాదులైన 
యప్ప్సరసలు పుట్టిరి (ఆం.మ.భా.ఆది 8-64). అప్సరసలు కశ్యప ప్రజాపతి 
సంతానమే. కాశ్యపీయులే. బుగ్వేదం ఊర్వశీ పురూరవసూక్తంలో ఊర్వశి 
చెలికత్తెలుగా ఆరుగురు అప్పరసలు పేర్ళొనబడినారు. వారు 1. నూజూర్జీ, 
2. శ్రేణి, 3. సుమ్నా అపి, 4. హృదే చక్షుస్‌, 5. గ్రంథినీ, 6. చరణ్యు. 
అప్సరస మండలంలో అరవై వరకు చుక్కలను మనం యంత్ర సహకారం 
లేకుండా దర్శించవచ్చు. 


తూర్పు, పశ్చిమ," ఉత్తరాకాశంలోని నక్షత మండలాలు - సాహిత్యం గ. 


సారమేయమండలం (0౮2163 7604601 - ౮౪౪? 1020639) : 


బృహద్య్భక్షానికి, భూతేశ మండలాల మధ్యనున్న మండలం ఇది. 
బుగ్వేదం ౫ -86 వృషాకపి సూక్తంలో ఇంద్రుని భార్య ఇంద్రాణి వృషాకపి 
చెరి కరిచేటట్లు జాగిలాలను ఉసిగొలుపుతానని వక్కాణించింది. దీనికి కారణం 
ఈ (ప్రాంతంలో ఖగోళంలో నక్ష్మత్ర రూపంలో ఉన్న జాగిలం ఒకటి ఉంది. 


వేణీ మండలం (002 3610601065) : 


కన్యారాశి ప్రక్షనే ఆకాశంలో ఈ వేణీ మండలం ఉంది. బుగ్వేదం 
౫ -88వ సూక్తంలో దుశ్శాసనుడనే పాపి మూలంగా ఒక మానవతికి 
నగ్నత ప్రాప్తించునంతటి దురవస్థకు పాల్పదెనని వర్ణింపబడింది. భారతసభా 
పర్వంలో ధర్మరాజు జూదం, దుశ్శాసనుని దౌర్జన్యం, ద్రౌపది పరాభవం, 
మానరక్షణం వర్ణింపబడినాయి. దుశ్శాసనుడు ఆమె జుట్టు పట్టుకొని ఈద్చింది 
మొదలు ఆమె తల ముడివేయలేదు. భీముడు (స్వాతి) దుశ్ళాసనుని చంపి, 
గుండెలు చీల్చి, రక్తం త్రాగి, ప్రతిజ్ఞ ప్రకారం పగ తీర్చుకొని, ఎర్రని నెత్తుటి 
చేతులతో వచ్చి ద్రౌపది వెంట్రుకలను ముడిచి, ముడివేసిన దృశ్యం ఆకాశంలో 
స్ఫుటం చేయబడినట్లు కన్యారాశి ప్రక్క వేణీమండలం క్రింద ఆ రక్షనేత్రుడు, 
గాత్రుడు అయిన భీముని విధంగా స్వాతి ఉజ్జ్వలారుణ కాంతులతో మెరవడం 
అద్భుతంగా కనిపిస్తుంది. 


దక్షిణాకాశ నక్షత్ర మండలాలు -సాహిత్యం 


భూగోళం మీద ఉత్తరద్రువ ప్రాంతాల్లో, ఆ సమీపంలో, దిగువన 
నివసించే ప్రజలకు దక్షిణాకాశంలో దక్షిణ (ధ్రువప్రాంతంలో తేజరిల్లే 
నక్ష్మత్రాలేవీ చాలావరకు కనిపించవు. దక్షిణాపథ వాస్తవ్యులకు ఈ నక్షత్రాలు 
స్పష్టంగా కనిపిస్తాయి. వృత్రాసురుడు, నహుషుడు, నృగమహారాజుల వంటి 
నక్ష్మత మండలాలకు సంబంధించిన ఎన్నో గాథలు మనకు భారతీయ 
సాహిత్యంలోనూ, వేదాలలోనూ కనిపిస్తున్నాయి. 


వృత్రాసురుడు (హిరణ్యాక్షుడు) (0౮౧౦౫) : 


ఇతడు మాయామృగ శిరస్కుడు. మృగశిర చుక్కలే ఈ రాక్షసుని 
శిరస్సు. వృత్రుడు మార్గశిరమాసంలో సూర్యాస్తమయం కాగానే తూర్పు 
ఆకాశంలో కనిపించడం మొదలు పెట్టి వైశాఖమాసాంతం వరకు ఆకాశంలో 
కనిపిస్తాడు. ఈ ఆరు మాసాలు భూమిపైనున్న ప్రాణులకు అపకారమే 
ఎక్కువగా జరుగుతుంది. శరత్మాలంలో వృక్షాలన్నీ ఆకులు రాల్చి మోళ్ళుగా 
మారతాయి. కాకులు మొదలైన వాటికి ఇది పీడాకరమైన కాలం. శిశిర 
బుతువు పశువులకు మిక్షిలి దుర్భరమైంది. “అఘాసు గావో జిహ్నంతే' అని 
బుగ్వేదం చెపుతుంది. 'శిశిరే కంపమానావై, కృశాగావ ఇవప్రభో” అని 
మహాభారతం పశువుల దురవస్థను తెలియజేస్తున్నాయి. ఈ మాసాల్లో 
పశువులకు 'గాళ్ళు' అనే జబ్బుల వల్ల అవి మృతినొందుతాయి. 


మేశాది రాశుల ఖగోళ స్వరూపాలు - సాహిత్యం తే 


పోవాలి. *త్రిశిరాలు దాల్చిన దత్తాత్రేయుడు, అతని వెంట శ్వానరూపం 
ధరించిన చతుర్వేదాలు ఇక్కడే ఉన్నాయి. ఇన్వకములనబడే మూడు నక్షత్రాలే 
దత్తాత్రేయుని మూడు శిరలు. ఆ వెంటనున్న శ్వాన నక్షత్రమే చతుర్వేదాలు. 

వృషభరాశి ప్రశంస బుగ్వేదంలో 1-116-18, 4-58-3, 
10-102-10 మొదలైన మంత్రాల్లో ప్రత్యక్షంగా ఉంది. కృత్తికలో 
మూడుభాగాలు వృషభంలో ఉండడం వల్ల అగ్ని వృషభరాశిలో ఉండేవాదని 
నిర్ణయించారు. ఈ వృషభానికి నాలుగు కొమ్ములు, మూడు పాదాలు, రెండు 
శిరస్సులూ ఉన్నాయన్నారు. ఈ వృషభమే తరువాతి రాశి అయిన మిథునానికి 
ధ్వజమూ, వాహనంగా ఉంది. మిథునమంటే పార్వతీ పరమేశ్వర మీధునమే. 
ఇటువంటి అర్ధంలో వృషభం నంది స్వరూపం. 


మిథునం (౮య100 : 


వృషభంలోని 2 పాదాలు కాక, మిగిలిన మృగశిర 2 పాదాలు, ఆర్ధ 
నక్షత్రం 4 పాదాలూ, పునర్వసులోని మొదటి మూడు నక్షత్రాలు కలిపి 
మిథునరాశిగా ఏర్పడతాయి. ఆర్ధ నక్షత్రం యొక్క రంగును బట్టి దీన్ని 
పగడపు చుక్క (ఆగ్రా ప్రవాళమేకమ్‌) అంటారు. ఆర్ధకు రుద్రుడు అధిదేవత. 
తైత్తరీయ బ్రాహ్మణం, మైత్రావరుణీయ సంహిత, కాఠక సంహితల్లో దీన్ని 
“బాహువు” అన్నారు. రెండు భుజాల మీదా, రెండు మోకాళ్ళమీదా మొత్తం 
నాలుగు ప్రకాశవంతమైన నక్షత్రాలు మంచం కోళ్ళలాగా కనిపిస్తాయి. ఈ 
నాలుగు చుక్కల మధ్యలో ఆ వేటగాడి మూడు నడుము పటకా చుక్కలు, ఆ 
పటకా ను౦డి వేటాడుతున్న మరో మూడు చుక్కలు ఆ యోధుని వంకకత్తి 
లాగా కనిపిస్తాయి. వారు పకటా అని చూపే చుక్కలనే తెలుగు ప్రాంతంలో 
“'గొల్లకావిడి చుక్కలు" అంటారు. యూరోపియనులు ఆగ్రా నక్షత్రాన్ని 'బీటల్‌జూ' 
అని అంటారు. 

ఆర్ధ రుద్రుడు తూర్పున ఉదయించగానే పశ్చిమంలో ధనుస్సు రాశి 
అస్తమిస్తుంది. ధనుర్దారి అంటే మన్మథుడే. ధనుస్సు రాశి పైన ఉంది మకరరాశి. 
అందువల్ల మన్మథుడు మకరధ్వజుడు ఐనాడు. ఆర్ధ రుద్రుడు, ధనుర్దారి 
అయిన మన్మథుడూ ప్రతిస్పర్టులు. మహాగ్ని మయమైన ఆర్ధ నక్షత్రం (రుద్రుడు) 


గౌ సాహిత్యం - జ్యోతిషం 


గమనించి గుర్తించి, వీడుఒక్కటే కొమ్మున్న రాక్షసుడనీ, వృత్రుని ప్రక్కవాదనీ, 
వృత్రునిలాగే వీడుకూడా విశ్వంలో ఉన్న ప్రాణులకు ఉదకాలందనీయక 
శోషింపజేస్తుంది. అందువల్ల శుష్టుడని పేరు పెట్టారు. వృత్రునిలాగే 
శుష్టరాక్షసునితో కూడ ఏటేట పోరి, వధించి ఇంద్రుడు ఉదకప్రదానం వల్ల 
ప్రాణులను తృప్ప్తులను చేన్తున్నాడని బుగ్వేదంలో అనేక మంత్రాల్లో 
విశదీకరించారు. 

“విశ్చంగిణ మభినచ్చుష్ణాః (బు1!-33-12) శృంగం అంటే కొమ్ము 
కల్లిన దేహంతో ఉన్న శుష్టరాక్షసుని ఇంద్రుడు వధించాడు. 

“'మాయాఖిరింద్ర మాయినం త్వం శుష్టామవాతిరః | విదుష్టే తస్య 
మేధిరాస్తేషాం శ్రవాం స్యుత్తిరి (బు 1-11-7) ఓ ఇంద్రా ! నీవు అద్భుత 
శక్తులు కల్షినవాడివి. కావున మాయావిదైన శుష్టుని అవలీలగా 
సంహరించావు. పాపాత్ముడైన శుష్ణుని సంహరించినందుకు ప్రాజ్జులు ఇంద్రుని 
కొనియాడుతున్నారు. 

శుష్ణుడంటే “భూతానాం శోషణహేతుః” సమన్న (ప్రాణులను 
శోషింపజేయగల దుళ్ళీలుడు అవడం వల్ల శుష్ణుడైనాడని వ్యుత్పత్తి చెప్పబడింది. 

“అహిం యద్‌ఘ్నన్నో జో అత్రా మిమీధాః 

శుష్టస్య చిత్సరిమాయా ఆగ్భబ్లాః ప్రపిత్వం యన్నపదస్యూం రసేరః” 
వృత్రాసురుని సంహరించిన వెంటనే ఓ ఇంద్రా నీవు నీ బలాన్ని కనబర్చి 
మాయావిద్లైన శుష్టుని మాయలు మాన్చి నంవారించి లోకానికి 
మహోపకారం చేశావు. 

'ఇంద్రోయం శుష్టమశుషం' (బు1-101-2) ఎంతకూ తృప్తిపడని 
శుష్ణ రక్కసుని ఓ ఇంద్రా! నీవు నాశనం చేసినావు. 

“పర్యాయత్సూరస్తమనో అపీతేస్తమద్రివః ఫలితం హేతిమస్య 

శున్మన్య చిత్పరిహితం యదోజో దివస్పరిసుగ్రధితం తదాదణ 
(బు1-121-10) సూర్యుడస్తమించి చీకట్లు వ్యాపించకముందే నీవు వజ్రం 
ధరించి, బలంగా పాతుకుపోయిన శుష్ణుని నాశనం చేశావు. 


దక్షిణాకాశ నక్షత మండలాలు - సాహిత్యం [5 


“ప్రాచీనేన మనసా బర్హణావతా యదద్యా చితృణవః కస్తాపరి" 
(బు1-54-ర్‌) శుష్ణ్ట సంహారం ఒకనాటితో, ఒక యేటితో తీరిపోయేది కారు. 
ఏటేటా జరుగుతుందడవలసిందేే. 


శ్వానము (6౭8113 4401 ౮1౪41 ౦8) ; 


దక్షిణాకాశంలో నక్షత్రరూపంలో మెరిసే కుక్కరూపు చుక్కలు రెండింటిలో 
ఇది పెద్దది. దీనిపైన ఉత్తరంగా పూర్వశ్వానమనబడే చిన్న కుక్క ఉంది. ఈ 
రెండూ యముని కుక్కలని అపర మంత్రాలు తెలుపుతున్నాయి. బుగ్వేదంలో 
ఇవి ద్వివచనంలో “శ్వానౌ” అని వర్ణింపబడినాయి. భారతీయులు 
మృగవ్యాధుడనే మండఖంలో ఉజ్జ్వల తార ఈ పెద్దకుక్క రూపంలోనిదే. 

మృగరూపంలో రోహిణిని వెంబడించి బలాత్కరించ ప్రయత్నించిన 
ప్రజాపతిని వెన్నంటి శిక్షించడం వల్ల ఈ నక్షత్రం మృగవ్యాధుడనబడుతున్నాడు. 
సముద్రమథన వేళ ముందు ఉద్భవించిన కాలకూటవిషాగ్ని గళంలో ధరించి, 
జగత్తులో భయం తీసివేసిన నీలకంఠరుద్రుని నక్షత్రరూపం ఇదే. ఈ సిరియస్‌ 
చుక్క జంటచుక్క ఒకటి తెల్లనిది, మరోటి నల్లనిది. అత్యధిక సాంద్రతరంగా 
ఉంటుంది. నల్లదానిచుట్టూ తెల్లని చుక్క తిరుగుతూ ఉంటుంది. 

ప్రమధగణాల్లో కాలభైరవుడు ఈశ్వానమే. మార్గశిర శుక్ల అష్టమినాడు 
కాలభైరవాష్టమి జరుపుకుంటారు. ఆ రోజున సూర్యాస్తమయం కాగానే తూర్పున 
ఈ భైరవ రూపం మనకు కనిపిస్తుంది. ఈ చుక్క పొడిచే రోజులు ప్రజలకు 
దుర్దినాలుగా ౦8' 12౫5 చెప్పబడినాయి. భాగవతంలో, బాణాసుర 
యుద్ధకథలో శివజ్వరం ఉటంకించబడింది. 


పూర్వశ్వానము ([00)/01- (213 041001 -[65501 ౦8) ; 

ఈ చిన్న కుక్కరూపు చుక్కలు పునర్వసూ నక్షత్రం దక్షిణభాగంలో 
ఉన్నాయి. ఈ పునర్వసు చుక్కలు ఒక సౌందర్యవతి కంఠంలో 
అలంకరించబడిన ముత్యాలహారంలాగా లావణ్యంతో జిగితో మెరుస్తున్నాయని 
శ్రీనాథుడు చక్కని స్వభావోక్తితో వర్ణించాడు. ఈ ముత్యాలహారానికి 
పూర్వశ్వానపు ఆల్భాచుక్క నాయకమణిలాగా ఉంటుంది. 


గ్ర డ్‌ ప సాహిత్యం ఆ జ్యోతిషం 


అగ్నివేదిక (12, 16 41620 : 

ఇది వేదప్రసిద్ధమైన దక్షిణాగ్ని వేదిక. ఎన్ని ఇళ్ళల్లోనైనా ఎన్ని 
వేదికలలోనైనా వెలిగే అగ్ని ఒకటే. అయినా పురూరవ చక్రవర్తి ముఖ్యంగా 
మూడు అగ్నులను “శ్రాతాగ్ను'లనే పేరుతో ప్రతిష్టించారు. అందులో ఒకటి 
'ఆహవనీయము' అనబడే ' గృత్తికాగ్నీ' రెండవది 'గార్టపత్యం'” అనబడే “భాద్రపద 
నక్షత్రాగి. మూడవది దక్షిణ నక్షత్రమైన విశాఖ ప్రక్కనున్న 'దక్షిణాగ్ని. ఈ 
వేదిక చాపాకారం లేక అర్ధచంద్రాకారం కలిగి ఉంటుంది. 


అశ్వతరమండలం (౮601201035) : 


అశి;నీ దేవతలు “త్రిషధస్థులు' అని వేదంలో అనేకచోట్ల వర్ణింపబడింది. 
త్రిషధస్థులు అంటే మూడు పదాలు, మూడు స్థానాలు కలవారు. అందులో 
ఒకటి అశ్వినీ నక్షత్రస్థానం. రెండవది పునర్వసూ స్థానం. మిథున రాశిలోని 
ఈ అశ్వినుల స్థానాన్ని అనుసరించి పాశ్చాత్యులు కూడా కాస్టర్‌ అండ్‌ పోలక్స్‌ 
గాథ, గార్జభవాహన గాథ, నౌకారక్షణ గాథలను తెలియజేశారు. 

మిథునంలోని అశ్వినస్థానం వేదకాలంనాడే రుద్రస్థానంగా మారింది. 
ఈవిషయం ఈ క్రింది వేదమంత్రాలు స్థిరపరుస్తాయి. ('రుద్రవర్తినీ రుద్రావతి 
ఖ్యాతం” (బు]/111-22-14) 'యువం హి రుద్రాపర్షదో' (బు/7[1-26-5) 
తర్వాత ఈ చుక్కల జంట పార్వతీ పరమేశ్వర స్థానమైంది. ఈ అశ్వతరస్థానం, 
అశ్విని కవలవారి మూడవన్థానం. సంస్కృత 'అశ్వతరి శబ్బానికి అశ్వం, 
గార్జభం - వీటి సాంకర్యంలో పుట్టే కంచరగాడిద అని అర్థం. అశ్వినులకు 
గాడిదలకు, కంచరగాడిదలు వాహనాలవడం వేద ప్రసిద్ధం. 


వర్తికం (0౧7౧15) ; 
క్షత్రరూపంలో ఆకాశంలో మెరుస్తున్న బుగ్వేద ప్రసిద్ధమైన ఒకానొక 
పక్షి ఈ వర్తికం. తెలుగువారు దీన్ని 'పూరుడుపిట్ట' అన్నారు. ఈ పక్షిని ఒక 


కడి చేసుకొని మింగాలని ఆత్రంతో దీనినోట కరచుకొని పోవడానికి ఒక 
పెద్దతోడేలు (వృకం) దీనిని తరుముకొని రాగా అశ్వినీదేవతలు ఆ పిట్ట 


దక్తిణాకాశ నక్షత్ర మండలాలు - సాహిత్యం సోలో! 


మొజను ఆలకించి దానికి అందగా నిలిచి, వృకాన్ని బల్లెంతో పొడిచి, స్రుక్కించి, 
దాని నోటిలో పదకుండా పక్షిని రక్షించారు. 

“అస్నో వృకస్య వర్తికామ భీకే యువం నరా। నా సత్యాముముక్తుం 
(బు!. 116. 14) 
వృకం (1.420645) : 

పక్షి అనుకొని వర్తికాన్ని మింగటానికి వచ్చినట్లుందే తోడేలు చుక్కలు 


కమనబడుతునాయి. ఇవి అశతరం (పకనే మెరుసూ కనిపిస్తున్నాయి. 
౮ ఈ పళ? ఊక = 


ర్‌ ఆక 


వ్యక ప్రశంస బుగ్వేదంలో చాలాచోట్ల ఉంది. 
సుపర్దా ఏత ఆసతే మధ్య ఆలోధనే దివః | తేనే ధంతి పధో వృకం 
తరంతంయహ్వూతీ రపోవిత్తం” (బు!. 105. 11) ఆకాశం మధ్యలో చక్కని 
రెక్కలున్న ఆ పక్షులు కూర్చున్నాయి. వెల్లువ దాటిరాకుందడా అవి వృకాన్ని 
గెంటుతున్నాయి. దీనిలో సూచింపబడ్డ పక్షులు 1. గరుడుడు, 2. హంస. 
ఇవి ఆకాశంలో మధ్యకు వచ్చే సమయంలో వృకమండలం చుక్కలు దక్షిణాకాశ 
గంగకు అవతల పడమటకు వాలి స్తమించబోతుంటాయి. ఖగోళంలో వీటిని 
పోల్చి పట్టి పరిశీలిస్తే గాని ఈ మంత్రార్ధం అవగాహనకు రాదు. 
“అరుణో మాసకృద్భకః పథాయంతం దదర్శహి ॥ ఉజ్జేహి తేని 
చాయ్యాతష్టీవపృ్ఫష్ట్యా మయీ విత్తం” (బు[-105-18) నేను దారివెంట 
పోతుండగా ఒక ఎర్రని తోడేలు నన్ను చూసింది. నడుము నొప్పితో బాధపడే 
వర్లవానిలాగా అది మెల్లగా పాకి అదృ్భశ్యమైపోయింది. 
చిత్తా నక్షత్రానికి అధిదేవత త్వష్ట. అతడు దేవతల వడ్రంగి (విశ్వకర్య). 
తోడేలు (వృక) చుక్కల ప్రకృన్నే వడ్రంగి కనిపిస్తాడు. అందుకే వేదమంత్రద్రష్ట 
సురిగిపోతున్న తోడేలు రూపానికి, నడుమునొప్పితో బాధపడే వడ్రంగి రూపాన్ని 
ఉపమానంగా తెలిపాడు. వృక మండలంలో మెరుస్తుండే నక్షత్రాలన్నీ 
అరుణకాంతి గలవి కాబట్టి ఈ మండలమంతా అరుణిమతో ్రకాశిస్తుంటుంది. 


శింశుమారకం (6౮౮13, 116 1121ల) : 


ఇది చాలా పెద్ద గుంపు. ఖగోళమంతటిలో ఏడింట ఒకపాలును 
ఆక్రమించుకున్న పెద్ద గుంపు ఇది. పెద్ద ముసలి, గొప్ప తిమింగలం మొదలైన 


739 సాహిత్యం - జ్యోతిషం 


జలచర వర్గానికి చెందింది. బుగ్వేదంలోని అశ్వినీదేవతాత్మకమైన మంత్రంలో 
ఈ విధంగా ఉంది. 

“యువాం రథం వృషభశ్చ శింశుమారశ్చ యుక్తా” (బు!. 116. 18) 
అశ్వినీ దేవతలకు ఖగోళంలో మూడు స్థానాలున్నాయి. అందుకే వారు 
త్రిషధస్థులు. అందులో 1. పునర్వసూ స్థానం, 2. అశ్వతరస్థానం, 3. 
అశ్వినీనక్షత్రస్థానం. అశ్వినీ నక్షత్రాలు గగనమధ్యంలోకి వచ్చినపుడు వాటి 
ఎదుట తూర్పుగా ఉత్తరపుతట్టున వృషభరాశి, దక్షిణంవైపున శింశుమారపు 
చుక్కలు కనబడడం సహజం. 

అశ్వినులు ఒక రథాన్నెక్కి వెళ్తున్నట్లు, ఆ రథానికి నక్ష్మత్రాత్మకమైన 
రాశి వృషభం ఉత్తరం వైపున, శింశుమారం దక్షిణంవైపున పూన్సబడినట్లు 
స్ఫురించడం సహజం. ఆ అంశమే ఈ మంత్రంలో విశదీకరించబడింది. 

రామాయణార్థంలో ఘోరాకారమున్న జలజంతువు రావణాసురుని 
లంక. అందులో 'మైరాసెటీ' అనబదేచుక్క చాలా అద్భుతమైంది. ఒకప్పుడది 
మహోజ్జ్వలమైన కాంతితో మెరిసి క్రమంగా కాంతి కోల్పోయి అదృశ్యమౌతుంది. 
తర్వాత ఆరునెలలకు (ఏడో, ఎనిమిదో, తొమ్మిదో) మొదటి ఉజ్జ్వల తేజస్సుతో 
మళ్ళీ ఆకాశంలో మెరుస్తుంది. కొంతకాలం ఈ విధంగా మెరిసి మళ్ళీ 
కాంతివిహీనమై కనిపించకుండా పోతుంది. ఈ చుక్క కుంభకర్ణుడు. ఇతడు 
ఆరు నెలలకు ఒకసారి నిద్రలేస్తాడని తెలుగు రామాయణంలో ఉన్నప్పటికీ 
వాల్మీకి రామాయణం ఉత్తర కాండలో కుంభకర్ణుడు 6,7,8,9 మాసాల్లో 
ఎప్పుడైనా నిర్రలేన వచ్చునని ఉంది. భారతార్థంలో ఈ చుక్క గుంపు 
కౌరవబ్బందం. 
శుకం (01012 05021157 '[616థ000100) ; 

ఈ చిలుకరూపు చుక్కలు ధనుర్దారి చుక్కలకు క్రింద ఉన్నాయి. ఈ 
నక్షత్రాలు టెలిస్కోప్‌ ఆకారంలో ఉండడం వల్ల పాశ్చాత్యులు దీనికి 
టెలిస్కోపియమ్‌ అనే పేరుపెట్టారు. వీటి ప్రక్కనున్న నక్షత్రాలు కిరీటాకారంలో 
దక్షిణాకాశంలో మెరుస్తూ ఉండడం వల్ల దీనికి 608082 ఉీజం[2113 అని 
పేరు పెట్టారు. భారతీయులు ఈ రెండు గుంపులను ఎప్పుడో కలిపి చిలుక 


దక్షిణాకాశ నక్షత్ర మండలాలు - సాహిత్యం 79 


రూపాన్ని గుర్తించి, అది మన్మథుని వాహనమని వర్ణించారు. చిలుక సరస్వతికి 
చెలికత్తె అని పూర్వకవులు వర్ణించారు. ఖగోళంలో ఈ చిలుక చుక్కలు, 
సరస్వతి చుక్కలు ఒకే యామ్యోత్తరరేఖ [6116120 పై కనిపించడమే ఇందుకు 
కారణం. దక్షిణంవైపున్న చిలుకరూపం ప్రతిబింబితమై ఉత్తరాన ఉన్న సరస్వతీ 
ప్రక్కన కనిపించడం సహజం. ఈ కారణం వల్ల సరస్వతికి చిలుకపలుకు 
తోదని చెప్పబడింది. 


యయాతి (దక్షిణత్రిభుజం) (1120801000 ౦62115) : 


దక్షిణాకాశంలో త్రిభుజ రూపంలో మెరుస్తూ ఉండడం వల్ల 
దక్షిణత్రిభుజం అన్నారు. భారతకాలంలోనే యయాతి పదథభ్రష్టుడై, తన 
దౌహిత్రులైన అష్టక, ప్రతర్దక, వసుమన, శైబ్యాదుల్లో దక్షిణాకాశంలో మెరవడం 
భారతీయులు గమనించారు. 

“ఉత్తమావమానము దగునయ్య చేయనని నన్ను నధోభువన ప్రపాత 
సంభ్రవ వివశాత్ము జేసినది పాడియ యొందును, నల్పమయ్యు, దర్పము 
బహుకాల సంచిత తపః ఫలహాని యొనర్చకుండునే?” (ఆది ౩3-216) 
యయాతి హరివంశానికి మూలపురుషుడు. యయాతి పెద్దకొడుకు యదువు. 
అతడు తండ్రి చెప్పినట్లు చేయక, అవిధేయుదైనందువల్ల కోపించిన యయాతి 
“నీకును నీ వంశమువారికి రాజ్యాధికారము లేకుండుగాక” అని శపించాడు. 
యదువు సంతతే యాదవులు. *'యాదవుల్‌ రాజులే యవనిలోని అని 
శిశుపాలుడు ఆక్షేపించాడు. 
ప్రహ్లాదుడు (065. (16 9316 0002126156) : 

ఇది స్వర్లోక క్రౌాంచపక్షి ఇవి మొత్తం రెండుగుంపుల చుక్కలు. వీటిలో 
మొదటి గుంపు ప్రహ్లాదుడు. రెందడవగుంపు బలిచక్రవర్తి. బలి ప్రహ్లాదుని 
పౌత్రుడు. తాను ఇచ్చిన మాటకోసం త్రిభువన సామ్రాజ్యాన్ని వైభవాన్ని 
కోల్పోయి, మూడడుగుల నేల దానమిచ్చినందుకు అధఃపాతాళానికి 
(రసాతలానికి) అణగ(ద్రాక్కబడ్డాయి. నక్ష్యత్రరూపుడై దక్షిణాకాశంలో 
వెలుగుతున్నాడు. 


80 సాహిత్యం - జ్యోతిషం 


బాణాసురుడు (1100605) : 

బలిచక్రవర్తికి వందమంది కుమారులు. అందరిలో బాణుదనేవాడు 
పెద్దవాడు. అతడు వేయి బాహువులు కలవాదు. మయూరధ్వజుడు. గొప్ప 
శివభక్తుడు. అతనితో సరిగ్గా పనిచేయగల యోధుడు దొరకక, చేతులకు 
పనిలేక తోచలేదు. తన చేతులకు పని చెప్పమని ఆ శివభక్తుడు పరమేశ్వరుని 
ప్రార్థించాడు. శివునికి కోపం వచ్చి ఓరీ! నీ ధ్వజం నేల కూలినపుడు నీ 
చేతులకు పని చెప్పగల యుద్ధం లభిస్తుందని శివుడు భవిష్యత్తు పలికాడు. 
ఉషాకన్య బాణుని కూతురు. చాలా సౌందర్యవతి. శ్రీకృష్ణ పౌత్రుడైన అనిరుద్దుని 
పొందుబడసినట్లు కలగని, చెలికత్తె సాయంతో మాయపన్ని తన ప్రియుని 
తన అంతఃపురానికే రపిర్పంచుకొంది. కొన్నాళ్ళకు ఈ రహస్యం బైటపడింది. 
బాణుడు ఆ కన్యాదూషకుని నాగపాశబద్దుని చేసి చెరలో ఉంచాడు. వెంటనే 
బాణుని ధ్వజం నేలకూలింది. ధ్వజం కూలిన కొద్దికాలానికే శ్రీకృష్ణునితో 
బాహునికి యుద్ధం జరిగింది. భక్తుదైన బాణునికోసం అతని ప్రార్ధనను 
విన్న శివుడు బాణునికి సహాయంగా వచ్చాడు. శివకేశవుల మధ్య, వారి 
గణాల మధ్య యుద్ధం జరిగింది. విష్ణువు పక్షం వారితో శైవపక్షం వారు 
గెలవలేకపోయారు. ఆ సందర్భంలో శివుని ప్రార్థన మన్నించిన శ్రీకృష్ణుడు 
బాణునికి చేతికి పని చెప్పేంత యుద్ధం చేసి, ప్రాణాలతో వదిలి పెట్టాడు. 
ఉషానిరుద్ధుల వివాహం జరిగింది. బాణుని నక్షత్రాలు ఆకాశంలో వేల 
సంవత్సరాల నుండి కనిపిస్తున్నాయి. భారతీయులు వాటికి సహస్రబాహుడైన 
బాణుడనీ, మయూరధ్వజుడనీ నామకరణం చేశారు. 


మయూరం (02705, 6 9270 01 16 6200019 ; 


ఇది బాణుని ధ్వజంగా ఉంది. ఇది కూలినపుడు బాణునికి 
అనిష్టసూచకమనీ సాహిత్యం ద్వారా తెలుస్తుంది. 


త్రిశంకుడు (౮౧౧౫౫ (106 50001య 01059) : 


సత్య హరిశ్చంద్రుడనే పురాణప్రసిద్దుడైన హరిశ్చంద్ర మహారాజు 
తండ్రి ఈ త్రిశంకుడు. శరీరంతో స్వర్ణం చేర్చే యజ్ఞం చేయించలేదని 


దక్తిణాకాశ నక్షత్ర మండలాలు - సాహిత్యం గ్రే 


కులగురువైన వశిష్టుని దూషించి శప్తుడై చండాలుడైనాడు. వ సెష్ట విరోధియైన 
విశ్వామిత్రుడు త్రిశంకునికి శరీరంతో స్వర్దమిప్పిస్తానని పూనుకొని తన 
తపశ్శకినంతా వినియోగించి, స్వర్గానికి పొమ్మని విసిరివేశాడు. ఇంద్రుడు 
“గురుశాపహతో మూఢ పత భూమి మవాక్ళిరః' (మీ గురువుగారితో శపించబడ్డ 
మూఢుడా! భూమిమీద తలక్రిందులుగా పడు) అని స్వర్గం నుండి గెంటివేశాడు. 
త్రిశంకుడు తలక్రిందులుగా భూమిమీద పడుతుంటే, విశ్వామిత్రుడు అక్కడ 
ఆపి, ఇంద్రునితో మాట్లాడి, అపుడున్నట్లే, అంతరాళంలో తలక్రిందులుగా 
నిలివాడు. ఈ అంశాన్ని వాల్నికి ఈ విధంగా వర్ణించాడు. 


“తేషు జ్యోతిష్ను జాజ్వలన్‌, అవాళ్ళిరా త్రిశంకుశ్చ తిష్టత్యమర సన్నిభ:” 


రాం 
(0/7 


అంతరాళంలో తలక్రిందులుగా వేలాడుతున్నాడు. 


న. న్‌ వ టా న దంగా, లకీ 
లృ జూలకాలట 60-92) ఈ లఅటఖలంగోొ త్రిశంకుడు త్రిశంకు స్వర్గంల న్‌ 


ఇంద్రద్యుమ్న మహారాజు (₹0గ28100206- 00210) : 


ఈ మహారాజు కథలు భారత, భాగవతాల్లో ప్రసిద్ధిని పొందాయి. 
పుణ్యవ్రతాలు, పుణ్యకార్యాలు చాలా చేసి స్వర్ణం చూరగొన్న ఇంద్రుమ్నుడు 
స్వర్గంలో ఉండడం చూసి సహించక, దేవతలు “మహారాజా ! నీ పుణ్యం 
క్షీణించింది. 'క్షీశేపుణ్యం మర్త్శ్యలోకం విశంతి” అన్నారు ధర్మజ్ఞులు. కాబట్టి 
దిగండి - భూలోకంలోకి వెళ్ళిపోండి. అన్నాడు. ఆ మహారాజు అంత 
మెత్తనివాడు కాదు. గట్టిదిట్ట. 'నా పుణ్యం క్షీణించలేదు. నా పేరు భూమిమీద 
మాసిపోలేదు. కావాలంటే పదండి. మోతుబర్ల చేత సాక్ష్యం ఇప్పిస్తాను అని 
దబాయించాడు. వయస్సు ముదిరిన కొంగను, అంతకంటే ముదుసలి గూబను, 
ఈ రెంటికంటె వృద్ధ వయస్సుగల తాబేలు(6మఠం)ను విచారణ చేసి, అతని 
పేరు భూమిమీద మాసిపోలేదని స్థిరపరిచి, దేవతలు అతని సాక్షులతో 
కూడ అతనిని స్వర్గలోకానికి తోడ్కొనిపోయారు. 


ఇంద్రద్యుమ్నుని గూర్చిన కథ భాగవత ప్రసిద్దమైన గజేంద్రమోక్షం. 


ఠణ 
ఈ మహారాజు అగన్త్వ్యుని శాపం వల్ల ఏనుగై పుట్టి, గజేంద్రమోక్ష 


కథానాయకుడై, సరస్సులో నీళ్ళు త్రాగబోయి, మొసలికి చిక్కి వెయ్యి 
సంవత్సరాలు పోరాడి, గెలువలేక, విష్ణభగవానుని ప్రార్థించి, అతని కటాక్షానికి 


92 సాహిత్యం - జ్యోతిషం 


పాత్రమైనాడు. విష్ణుచక్రం మకరి తలద్రుంచింది. విష్ణుకరస్పర్భతో దేహం 
దాహం మానింది. శాపాంతమైంది. ఇంద్రద్యుమ్నుడు విష్ణురూపుదై 
వెలుగుతున్నాడు. 
బకము - కొక్కెర (౮1౧5, 016 (12006) ; 
ఇంద్రద్యుమ్న మహారాజు పేరిట ఇంద్రద్యుమ్న సరస్సు ఉందని బుజువు 
చేయడానికి అతడు ఈ కొంగసాక్ష్యాన్ని కోరాడు. బకం పేరు నాళీకజంఘుదని 
భారతంలో ఉంది. 
సత్యహరిశ్చంద్రుని మోసగించి విశ్వామిత్రుడు బాధిస్తున్నందుకు 
వసిష్టుడు చాలా కోపించి, నీవు గ్రద్దవు, శరారి పక్షివి కమ్మని శపించాడు. 
శరారికి ఆదేలని కూడా పేరుంది. విశ్వామిత్రుడు ఊరుకోక వసిష్ణుని కొంగవు 
కమ్మని ప్రతిశాపమిచ్చాడు. ఈ ఆదిబక యుద్ధం పురాణ ప్రసిద్ధం. 
భారతార్థంలో ఈ కొంగ బకాసురుడు. అతడు ఏకచక్రపురవాసులను 
ఓడించి, దినానికి ఒక బెండెడు అన్నం, ఎనుపోతులు రెండు, ఇలువరుసను 
రోజుకొక మనిషి ఈ చొప్పున తినేస్తున్నాడు. 
కం॥ బకుదేకచక్రపురమున 
ప్రకటితముగ దినము కొకరి భక్షింపంగా 
నొకరై నవిడిచిపోవరు 
సుకుమారక జన్మభూమి సుఖమెట్టిదియో | 
భీముడు కనబడితే బకుడు భయపడతాడు. భీముడంటే ఖగోళంలో 
వాయుదైవత్యమైన స్వాతీనక్ష్మత్రం. బకస్వాతులకు చుక్కెదురు. ప్రతిస్పర్జ్థులు. 
“చూలుకొనె స్వాతి, కొక్కెర జూటి బొందె” (విష్ణుకంచీమాహాత్యం ా 
దగ్గుపల్లి దుగ్గన శరత్కాల వర్ణన) అంటే తూర్పుదిక్కు అనే స్తీ, స్వాతిని 
గర్భంలో పెట్టుకొని నిండుచూలాలై ఉంది. త్వరలో స్వాతి ఉదయింప గలదు. 
కొక్కెర చుక్కలకు అవసాన దశ ప్రాప్తం కాగలదనే ఖగోళసత్యం ఇందులో 
చక్కగా వర్ణింపబడింది. 


దక్షిణాకాశ నక్షత్ర మండలాలు - సాహిత్యం 83 


యుగంధర కమఠం (4002120153 50౪1010115, 5య10100 ; 

ఈ చుక్కలు కమఠాకృతి (తాబేలు)లో ఉన్నాయి. ఈ కమఠపు చుక్కలకు 
భారతీయులు యుగంధరుడని నామకరణం చేశారు. యుగంధరుడు అంటే 
యుగాలను ధరించినవాడు అని అర్ధం. ఎన్ని యుగాలు గడిచినా ఒకేవిధంగా 
ఉండేవాడని ఆ తాబేలుకు ఆ పేరు పెట్టారు. 

ఇంద్రద్యుమ్నమహారాజు బంగారు గొరిజలు, బంగారు కొమ్ములు 
అమర్చి యథావిధిగా దానం చేస్తూ వచ్చిన గోసహస్రాలు వెళ్ళేటప్పుడు 
మెత్తని నేలమీద వాటి కాళ్ళరాపిడి మూలంగా ఏర్పడిన పల్లం - కాలక్రమంలో 
ఇంద్రద్యుమ్న సరస్సుగా ఏర్పడింది. ఆ కొలనులో ఈ తాబేలు మొదటి 
నుండి నివసిస్తుంది. ఇంద్రద్యుమున్నని పేరు భూమిమీద నిలిచి ఉందా? 
అనే తగాదా వచ్చినపుడు, దేవతల ఎదుట ఈ కమఠం ఆ మహారాజు 
బెదార్యం గూర్చి, ఇంద్రద్యుమ్న సరస్సును గూర్చి, అందులో తన నివాసం 
గూర్చి ఆక్షేపించడానికి వీలులేని సాక్ష్యం ఇచ్చింది. తర్వాత ఇంద్రద్యుమ్న 
మహారాజు సాక్షులతో కూడా నక్షత్రరూపుడై దక్ష్తిణాకాశంలో కనిపిస్తున్నాడు. 
ప్రవార కర్ణ ఉలూకము (126 ?[౦౦౧1౫. 5%8. ౮౪౫౪ల) ; 

ఇంద్రద్యుమ్న మహారాజుగారి పేరు భూమ్మీద "ఇంకా నిలిచి ఉందో, 
నశించిపోయిందో అనే తగాదా అంశం బుజువు చేయడానికి దేవతల వల్ల 
విచారణ చేయబడ్డ సాక్షుల్లో ఈ గూబ ఒకటి. తనకు తెలియదు కాని 
నాళీకజంఘబకాన్ని విచారణ చేయమని సూచించింది ఈ గూబనే. 

దేవతల అనుగ్రహాన్ని పొంది, ఇంద్రద్యుమ్నునితో కూడా ఊర్చ్వలోకంలో 
.నక్ష్మత్రస్థానాన్ని పొంది, అతని పక్క మెరుస్తున్న చుక్కల 19! ఒకటి 
కాగట్లింది. ఒక కమరఠాలు కూడా ఈ గూబ ప్రక్కన నక్ష్మత్రరూపంలో 
నిపిస్తున్నాయి. ఈ నక్షశ్రాలన్నీ ఇంద్రద్యుమ్నుని ప్రకృన్నే దక్షిణాకాశంలో 
రుస్తుండడం విశేషం. 


దిమీను - మత్స్యమూర్తి (1/0120:. 116 [0108 [సు ; 
ప్రళకయవేళ ఏడవమనువు వైవస్వతుడు ఎక్కే నౌక - భావిసృష్టి కవసరమైన 
సమస్త బీజవస్తు పరిపూరితమైన నౌక ఒకటి ఆకాశంలో ఉంది. దానిని 


ల ర్‌ 


క్స్‌ 


84 సాహిత్యం - జ్యోతిషం 


రక్షించిన మత్స్యావతారుడు అది మీను - ఈ చేపనే. ఈ గుంపులో బీటా 
గుర్తుగల చుక్క సోమకాసురుడు. అతడు ఎప్పటికప్పుడు రంగులు మార్చే 
మాయా రాక్షసుడు. శ్రుతి చోరుడు. అతనిని పరిమార్చడానికే భగవంతుడు 
మీనావతారాన్ని ఎత్తాడు. 

దైవనావ - వైవస్వతనౌక (4120 12౪13) : 

దక్షిణాకాశంలో అఖండ తేజస్సుతో మెరుస్తున్న నక్షత్ర నౌకా స్వరూపం 
బుగ్వేదకాలం నుండి మనవారికి తెలుసు. ఈ నౌక నూరు తెడ్లతో నడుపబడేది. 
“శతరిత్రా, నావాం” (బు! 116.5) ఏదవ మను కాలారంభమవుడు, క్రొత్త 

శసృష్టికి అవసరమైన సమస్త బీజాలతో ఈ నౌకను, మత్స్యమూర్తి రక్షించడం 
పురాణప్రసిద్ధం. 

ఈ నావకు నాలుగు ముఖ్యభాగాలున్నాయి. అందులో మొదటిది 
ధ్వజం (0/4230, రెండవది నౌక తెరచాపలు(5&11$9), మూడవది ఓడ అడుగున 
ఎన్నుపట్టి (1661), నాలుగవది ఓడ వెనుకప్రక్క ఎత్తుగా ఉన్న భాగం అమరం 
(9600) అంటారు. నక్ష్మత్రనౌక వేదపురాణ ప్రసిద్ధం. 

నౌకా నక్షత్రాల్లో అగస్తుడు (02000439) వేదపురాణ ప్రసిద్దుడు. 
మేరు పర్వతం మీది స్పర్థతో వింధ్య పర్వతం పెరిగి ఆకాశంలో సూర్య, 
చంద్ర, గ్రహ, తారాగణాల గమనానికి అవరోధం కల్పించి లోక వ్యవహారాలను 
స్తంభింపజేయగా దేవతలు అగస్త్యుని ప్రార్థించి, వింధ్యదాటి, దక్షిణాపథానికి 
పొమ్మన్నారు. అంతవరకు కాశీవాసుడైన అగస్తుడు భార్య లోపాముద్రతో 
కూడ వింధ్యను చేరేసరికి గర్వం మాని వింధ్య పర్వతం వినయంతో అగస్తునకు 
దారి ఇచ్చింది. “నేను మరలి వచ్చేవరకు అలాగే ఉండుమని” శాసించి 
అతడు దక్షిణాపథాన్ని చేరుకున్నాడు. వింధ్య ఉద్రేకం చాలించి పెరగడం 
మానింది. లోక సంక్షోభం తగ్గిపోయింది. 

అగస్యనక్ష్మత్రం మన సూర్యుని కంటే అనేక వేల రెట్లు పెద్దది. కాబట్టి 
సముద్రాలను అతడు ఆపోశనం పట్టాడు. తేజో(గ్రగణ్యాలైన చుక్కల్లో 
మృగవ్యాధుని తర్వాత పేర్కొనదగినవాడు ఈ అగస్త్యుడే. 


దక్షిణాకాశ నక్షత మండలాలు - సాహిత్యం 8్ర5్‌ 


నౌబంధనము (115 : సగ౦0ల01స41లయ32, [26 : [4065 స4ల58ల) ; 
ఇది ఒక పర్వతశిఖరంలాగా కనిపించే చుక్కలగుంపు. ఈ పర్వత 
శిఖరానికే ప్రళభయవేళ వైవస్వతుని నౌక బంధింపబడింది. ఆ కారణం వల్లనే 
మన పూర్వులు ఈ కొండకు 'నౌ బంధన) మని పేరు] పెట్టి భారతంలో 
వర్ణించారు. ఆ నౌకకు అండగా నిలిచిన మత్స్యమూర్తి నౌకలోని వారితో ఈ 
విధంగా అంటున్నాడు. 
గీ “ఈ నగంబు శృంగంబున నిపుడు మీరు 
గట్టు దియ్యోడ యనియె నా క్షణమ వారు 
నట్లు చేసిరి విన మమ్మహాద్రిశ్చంగ 
మనగ నౌబంధనంబున నవని బఆఅగె”(ఆం. భా. అరణ్య 4-231) 


భుజ్యుమండలం (116 (0025363) : 

అశ్వినీదేవతలు, నష్టదశలో ఉన్న తమ భక్తుడు భుజ్యుని నూరు తెద్లుగల 
నావలో ఎక్కించి, క్షేమంగా స్వస్థానంలో చేర్చగా, భుజ్యుడు దక్షిణ నక్షత్రాల్లో 
అశ్వినుల నమీపంలో, అశ్వతరమండలం (ప్రక్కనే కనిపిస్తున్నాడు. 
(బు 1 116-5) 


శరారి - ఆడేలు (౧00020. 116 తములగం201 ౮౦౦5ల) ; 


వసిష్ట విశ్వామిత్రులు పరస్పరం శపించుకున్నారు. వశిష్టుడు బకంగా, 
విశ్వామిత్రుడు (గ్రద్దగా మారాడు. (శరారి =ఆడేలు) ఆడి బక యుద్ధం 
పురాణప్రసిద్ధం. బక నక్ష్మత్రాల ప్రక్కనే ఈ ఆడేలు నక్ష్మత్రాలుండడం 
గమనింపదగిన విషయం. 


నృగమహారాజు (౮120061601) : 


భారత భాగవత ప్రసిద్ధుడైన నృగమహారాజు ఒకప్పుడు ఒక గోవును 
విప్రునికి దానం చేశాడు. అది అతని కనుమొరిగి పాత మందలో 
కలిసిపోయింది. దానిని అంతకు ముందు ఒక విప్రనికి దానిమిచ్చిందని 
గుర్తులేక, పాపం ఆ మవోరాజు మరో బ్రాహ్మణునికి రెండవసారి 


ళి6 సాహిత్యం - జ్యోతిషం 


దానమిచ్చాడు. దానిని గూర్చి ఆ బ్రాహ్మణులు తగువుపడ్డారు. ఏదో పొరపాటు 
జరిగింది. పది ఆవులను తీసుకొని దానిని విదువుమన్నా ఎవ్వరూ విడువలేదు. 
“నిరుకు లేని దానం చేసినావు - నిలకడలేదు, స్థిరచిత్తుడవు కావు, 
ఊసరవెల్లిలాగా రంగులు మార్చుతావు, ఊసరవెల్లివి కమ్మ”ని శపించగా ఆనాటి 
నుండి ఊసరవెల్లి రూపంలో ఆ మహారాజు ఆకాశంలోపడి ఉన్నాడు. 


సంయమని (1420 ౧44526 126600 ౦1116 90000 : 


పర్వతసాను మండలమనే అర్ధంలో దీన్ని ఉపయోగించారు. ఈ కొండ 
శిఖరానికే నౌక కట్టబడింది. నౌక కట్టిన శృంగం కాక, చదునుగా ఉన్న 
భాగం యావత్తు యముని రాజధాని సంయమనీ పురంగా పిలువబడుతుంది. 


సక్తుప్రస్థులు (౫౦002 - ం2612 90011615) : 


ఈ మండలం సమభుజ, సరికోణ, చతురస్రరూపంలో ఉంటుంది. 
సక్తువు అంటే పేలపిండి అని అర్ధం. సక్తుప్రస్థ కుటుంబీకులు నలుగురు. 
తండ్రి, తల్లి, కొడుకు, కోడలు. వారం రోజులు ష్టపడి లేక సేకరించిన 
ధాన్యపు గింజలను పేలాలుగా వేయించి, తయారు చేసిన పేలపిండి ఒక 
కుంచెడయ్యేది. అది వారు నలుగురు నాలుగుశేర్లు పంచుకొని వారానికొకసారి 
ఆ పిండే తిని బ్రతికేవారు. అపుడు ఒక బ్రాహ్మణుడు వారింటికి అతిథిగా 
వచ్చాడు. ఆ సమయంలో వారు ఈ సక్తువును తినడానికి సిద్ధపడుతున్నప్పటికీ, 
వారు వచ్చిన అతిథిని ఆదరించి యజమాని తనవంతు శేరు అతనికి 
ఇచ్చివేశాడు. అతనికి తృప్తికాలేదు. వెంటనే భార్యవంతు పిండి ఇచ్చింది. 
దానితో కూడా అతని ఆకలితీరలేదు. తరువాత కొడుకు, కోడలు కూడ 
వారివారి వంతు పిండి ఇచ్చివేశారు. కుంచెడు పిండి తిని, గర్రున తేన్చిన 
అతదు ఓ పుణ్యమూర్తులారా! నేను యమధ్య్శ్మరాజును. మమ్మల్ని పరీక్షించడానికి 
వచ్చాను. త్యాగమూర్తులైన మీరంతా నా పరీక్షకు ఆగి నిలిచారు. మీరిక 
నాతో పుణ్యలోకాలకు రండని తీసుకొని వెళ్ళి నక్ష్మత్రస్థానంలో నిలిపాడు. 
ఆకాశంలో సమభుజ, సరికోణ చతురస్రంలో వెలిగే పుణ్యమూర్తులు వీరే. 


దక్షిణాకాశ నక్షత్ర మండలాలు - సాహిత్యం 87 


కాలచక్రం (1100108120. 16 ౮10010 ; 

సంస్కృత భారతం సభాపర్వంలో యమసభావర్ణనం ఈ విధంగా 
ఉంది. 

“అగస్థోధ మతంగశ్చ.. .... మ్యస్తథధెవచ” 

కాలచక్రంచ సాక్షాచ్చ భగవాన్‌ హవ్యవాహనః కాలం సరిపదేసరికి 
ప్రాణులను యమస్తానానికి చేర్చడానికి మృత్యుదేవత కాలచ(క్రంతో 
కూడదడంఅవసరమే. 
సరఘా మండలం (/0502, 3665) ; 

అశ్వినీ దేవతలు తమను నమ్మి సేవించే భక్తులకు మధుప్రదానం 
చేసి సంతోషాన్ని కూర్చుతున్నారు. అశ్తరమండలానికి సమీపంలోనే ఈ 
సరఘామందలం ఉంది. 

“ఆరంగ రేక మధ్యేరయేధే సారఘ..” (బుగు 106.10) 


దుంధు మండలం (10110% ౮౧౦౫102, (౬౦౧1021) ; 

కొందరు రాక్షసులు అత్రిమహామునిని పట్టుకొని ఈ అగ్నిగుండంలో 
త్రోసివేయగా ఆర్తత్రాణపరాయణులైన అశ్వినీదేవతలు ఆ మహామునిని వెలికి 
తీశారు. “తప్తం గర్భమోత్యావంతమత్రయే' (బు [112-7) 

తరువాత భారత, హరివంశాది [గ్రంథాల్లో - దీప్తాగ్ని స్వరూపుడైన 
దుంధుడనే రాక్షసుని ఘఫోరరూపం వర్ణింపబడింది. బుగ్వేదపు అగ్నిగుండమే 
భారతాదుల్లో దుంధుదనే రాక్షసుడని వర్ణింపబడింది. 

“ఉగ్రనిశ్వసన నిష్టూతాగ్ని కీలావృతుడు, వాని నేత్ర, నాసికా ద్వారముల 
నుండి దారుణ వహ్ని శిఖాకలాపములు వెలువడుచుందెను. ఉదంకుడను 
బుషి ప్రేరేపించగా, కువలయాశ్వుదనే రాజోత్తముడు ఈ రాక్షసుని సంహరించి, 
“దుంధుమారుడినే బిరుదును పొందెను. (ఆం.మ.భా. అరణ్య 44-411) 
అమృతకలశం (చమసము) (౮116961 (౪) : 


బుగ్వేదం ప్రకారం బుధుగదంలో ముగ్గురు సోదరులున్నారు. ఒకడు 
ఈ కలశాన్ని నిర్మించాడట. అమృతం కోసం దేవదానవులు పాలకదలిని 


898 సాహిత్యం - జ్యోతిషం 


మధించగా, మధించగా చివరకు అమృతకలశం ఉద్భవించింది. దానికోసం 
ఆ రెండు వర్ష్హాలు పోట్లాడకుండా - శ్రీహరి జగన్నోహి స్వరూపం దాల్చి, 
సౌందర్యాకర్షణలతో రక్కసుల కిక్కురుమనకుండా నొట్టి కట్టివైచి అమృతం 
దేవతలకే పంచి పెట్టడం జరిగింది. 

ఈ మోహిని కన్యారాశే. అమృతకలశం కన్యారాశి ప్రక్కన్నే ఉంది. 
అమృతానికి సంరక్షులు మహాసర్పాలు. ఖగోళంలో సర్పరూపాలు కూడా 
మనకు కనిపిస్తున్నాయి. గరుడుడు ఈ సర్పాలను వంచించి అమృతం తెచ్చి, 
కద్రువ చెప్పినట్లు దర్భలపై కలశాన్నుంచి, తల్లి, వినతను, తనను ఆమె 
దాస్యం నుండి విముక్తులగావించుకున్నాడు. ఇంద్రుడు ఆ కలశాన్ని వెంటనే 
స్వర్గానికి తీసుకువెళ్ళాడు. దర్భలను నాకగా పాముల నాలుకలు చీలి, 
రెండునాల్మలైనాయి. 


నహుషుడు - మహాహి - అజగరము (11/62) : 


ఈ మహాసర్పం ఆశ్లేషనుండి స్వాతి వరకు వ్యాపించి ఉంది. ఈ 
సర్పానికి ఇంతటి వ్యాప్తి కలగడానికి భారతంలో ఒక చక్కని గాథ ఉంది. 


వమ్రీ మండలం (%1 9000) : 


చీమలపుట్ట వంటి ఆకృతి కల్గిన ఈ చుక్కలను ఆ అర్థమే వచ్చేటట్లు 
వ(మీమండలం అని అన్నారు. వమ్రీ అంటే వల్మీకం, చీమలపుట్ట అని అర్థం. 
అగ్రూ అనే ఒక స్త్రీ పెండ్లికాక ముందు ఒక కొడుకును కన్నది. ఆ శిశువు 
చీమలపట్టులో పడియుండగా చీమలు తినివేస్తున్నాయి. ఇంద్రుడు ఆ తల్లిపైన, 
పిల్లవానిపైన జాలి దలిచి బిడ్డను పైకి తీసి, పోయిన కండ్లను, చెడిన 
అంగసంధులను బాగుచేసి ఆరోగ్యవంతుని చేశాడు. 

“వమీఖిః పుతమగ్రువో అదానం నివేశతాద్ధరివ అజభర్థవ్యం 

నిధో ఆఖ్యదహిమాం దధానో నిర్భూదు ఖీచ్చత్సమరంతపర్వ” 

(బు 1/.19-9) 
“ఉతత్యం పుత్ర మగ్రువః పరావృత్తం శతక్రతుం ఉక్సొష్వింద్ర అభజత్‌” 


దక్తిణాకాశ నక్షత్ర మండలాలు - సాహిత్యం 89 


అ(గ్రూ పుత్రుడు సర్పాన్ని పట్టుకొని లేచి (అజగరం), పాత్రాన్ని (చమసం) 

భిన్నం చేశాడు. 

పాలపుంత - దక్షిణదృశ్యం (0/11107 11/27 11 508000 5156ల) : 
అశ్విని నుండి స్వాతి వరకు ఉత్తరమార్గాన్ని నడిచిన గ్రహమార్గం 

విశాఖ దగ్గర చీలి దక్షిణమార్గం పట్టినట్లే, పాలపుంత కూడా వృక, అశ్వతర, 

(త్రిశంకు, మక్షిక, క్రౌంచ, యయాతి, వేదిక గుంపుల ప్రక్కనబడి 

దక్షిణప్రాంతాలకు చేరుకొంటుంది. 

ఆ పుంత తాలూకు మరో పాయ మృగవ్యాధ, నౌక, అగస్య, త్రికూట 
పర్వతాల మీదుగా దక్షిణ శ్యామసీమ వద్దకు వెళ్తుంది. పాలపుంతలో అక్కడక్కడ 
నల్లటి సీమలున్నాయి. సంస్కృతభాగవతంలో “కరోతి శ్యామలాం భూమిం 
(17111 2.4). ఈ బొగ్గు మచ్చలు ఉటంకించబడినాయి. పాలపుంత మొత్తం 
శాఖలను పరిశీలిస్తే అవి ఏడుశాఖలని తెలున్తుంది. *నప్తవ్రవత 
ఆదికం”(బు. 1% 54.2) మిన్నేరు ఏడుపాయలై ప్రవహిస్తోంది. 





జానపద వాజ్ఞ్మయం జా జ్యోతిషం 


జ్యోతిశ్శాస్త్రం కేవలం కొందరికే పరిమితమని, వారు మాత్రమే ఈ 
అంశంలో కృషి చేసేవారని, మిగిలిన వాళ్ళంతా దీనికి దూరంగా ఉన్నవారే 
అనుకోవడం అపోహే. ఆకాశంలోని జ్యోతిస్సులు అందరికీ సమానమే. 
దీనిలో విద్య, వయస్సు, హోదా, తదితర అంశాలేవీ ప్రాధాన్యం వహించవు. 
పరిశీలించగలిగేవారి దృష్టి ననుసరించి వీటి పరిమితులుంటాయి. వారెవరైనా 
కావచ్చు. జానపదులు జ్యోతిశ్శాస్తంలో ఉత్తమ పరిశీలకులు, పరిశోధకులు. 
వారి మాటల్లో అడుగడుగునా కనిపించే భావన జ్యోతిషమే. అందుకే ఇది 
ఒక ప్రత్యేకాంశంగా పరిగణింపబడుతుంది. 

ఒక శాస్త్రం, పరిశోధనాశాలల్లో తన అస్తిత్వాన్ని రూపొందించు 
కుంటున్నప్పుడు జనబాహుళ్యంలో దాని ప్రచారం అతి తక్కువగా ఉంటుంది. 
దానిని శాస్త్రంగా ప్రచారం చేసినప్పుడు కూడా అది కొంతమంది మాత్రమే 
అర్థం చేసుకోగలుగుతారు. కాని అదే శాస్త్రం సామాన్యునికి నిత్యజీవనావసరం 
అనే భావం ఎప్పుడైతే స్ఫురిస్తుందో అప్పుడే దాన్ని వ్యక్తి నిత్యజీవనధర్శంగా 
మలచుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో దాని శాస్త్రత్వాన్ని అది 
కోల్పోయి నిత్యజీవనావసరమైన అంశంగానే మిగిలిపోతుంది. ఒకవేళ దానికి 
ఈ రూపాన్నివ్వకపోతే దానిలోని మంచిని దగ్గరకు చేసుకోవడానికి అందరూ 
సందేహ పడుతుంటారు. అందుకే మన పూర్వ ధర్మశాస్త్రవేత్తలు జ్యోతిషంలోని 
ఉపయోగకరమైన అనేక అంశాలను నిత్యజీవన ధర్మాలుగా మార్చివేశారు. 


జానపద వాజ్బ్యయం ఆ జ్యోతిషం 01 


వాటి ప్రభావాన్ని పరోక్షంగా అందరికీ తెలియజేశారు. దానివల్ల శాస్తానికి 
విసృత ప్రచారం ఏర్పడింది. ఈ శాస్త్రమే జానపదుల నిత్యజీవనధర్మంమైంది. 
అంతేగాక నిత్యపరిశీలన వల్ల జానపదులకు జ్యోతిషసంబంధమైన విజ్ఞానం, 
అవగాహన అధికంగా ఏర్పడింది. 

జానపద సాహిత్యంలోనూ, జానపద విజ్ఞానంలోనూ జ్యోతిష 
సంబంధమైన విజ్ఞానం అధికంగా కనిపిస్తుంది. వాటిని వారు శాస్త్రంగా 
భావించకుండా, ధర్మంగా భావించి అనుసరిస్తూ వస్తున్నారు. సామెతల్లో, 
విశ్వాసాల్లో, పొడుపుకథల్లో, ఇతరమైన జానపద సాహిత్యంలో ఈ విజ్ఞాన 
ఛాయలు మనకు కనిపిస్తున్నాయి. 

మానవునికి ఆలోచనను అందించిందే జ్యోతిస్సులు. అనునిత్యం 
పరిశీలన పరిశోధనలవల్ల జ్యోతిషం నుండే వేరు వేరు విధాలైన ఆలోచనలు 
ఆవిర్భవించి (ప్రత్యేక శాస్తాలుగా రూపుదిద్దుకొని అధ్యయనం'- చేయబడు 
తున్నాయి. కాంతి ఎక్కడుంటుందో అక్కడ నూతన ఆవిష్కరణలు జరుగుతూనే 
ఉంటాయి. కాంతి జ్ఞానానికి సంకేతం. జానపదులు నిరంతరం ప్రకృతితో 
అనుబంధం ఏర్పరచుకుని బ్రతికేవారు. వారి ఆలోచనలన్నీ ప్రకృతి చుట్టూ, 
ఆ ప్రకృతిని ఉపయోగించుకునే విధానాల వైపు, ప్రకృతి వైపరిత్యాలనుండి 
కాపాడుకునే వైపు సాగుతూ ఉంటాయి. అందుకే అనేక రకాల సామెతలు, 
పొడుపుకథలు, నమ్మకాలు, జ్యోతిర్విజానపరంగా ఏర్పడినాయి. ఒక సామెత 
ఏర్పడడానికే కొన్ని వందల సంవత్సరాలు పట్టవచ్చునని జానపద విజ్ఞానులు 
తెలియజేసే అంశం. అటువంటి సామెతలు ఎన్నో జ్యోతిర్విజ్ఞాన సంబంధమైనవి 
ఏర్పడడానికి మరెన్నో వందల, వేల సంవత్సరాలు పట్టి ఉండాలి. 

వేరు వేరు ప్రదేశాల్లోని భౌగోళిక, ప్రాకృతికమైన భేదాలను అనుసరించి 
వాటి ప్రభావాల్లో మార్పులు కనపడుతుంటాయి. వాటిని అధ్యయనం చేస్తూ 
వచ్చిన సామెతలు మొదలైన విషయాలు పరిశీలించడానికి అనేక రకాల 
విశేషాలు తెలుసుకొని ఉండాలి. ఆ యా ప్రాంతాలలోని వాతావరణం, 
భూగోళం, పెరిగే మొక్కలు, లభ్యమయ్యే నీరు, సూర్యుని వెలుతురు మొదలైన 
అన్ని విశేషాల సంపూర్ణ పరిశీలన ద్వారా జానపద సాహిత్య విశ్లేషణ 


02 సాహిత్యం వ్‌ జ్యోతిషం 


సాధ్యమౌతుంది. దీనిలొ ఏ విషయం పూర్తిగా తెలియక పోయినా విజ్ఞానంలో 
సంపూర్ణత్వం లోపిస్తుంది. , 

ఒక ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల ననుసరించి అక్కడి ఆచార 
వ్యవహారాలు, సంప్రదాయాలు ఉంటాయి. అవి పాటిస్తుంటే వాటి ఆచరణకు 
సంబంధించి, ఇతరమైన ప్రభావాలననుసరించి సామెతలు చాలా వస్తుంటాయి. 
నమ్మకాలు పుడుతుంటాయి. పొడుపులు పొడవబడతాయి. రాత్రి-పగలు 
రోజూ వస్తుంటాయన్న ఆలోచన (ధ్రువప్రాంతాల్లో రాదు. కార్తెల్లో పంటలు 
విత్తుకునే అంశాలు ఎడారి ప్రాంతం వారికి తెలియవు. ఉష్ణ సమశీతోష్ణ, 
శీతల మండలాలు, పర్వత ప్రాంతాలు, సముద్రగర్భ దీవులు ... ఇలా ఒక్కో 
ప్రాంతంలోని శీతోష్టస్థితి, సూర్య సంచారాదుల వల్ల వారి నిత్యజీవితంలోని 
ఆచార వ్యవహారాల్లో మార్పు కనిపిస్తుంది. సంఘ, సాంస్కృతిక జీవితాల్లో 
మార్పు వస్తుంది. 

నదులు ఎక్కడో పుడతాయి. ఎక్కడికో ప్రవహిస్తుంటాయి. మధ్యలో 
వాటికి ఆనకట్ట వేస్తాం. నీరంతా నిలిచి కనపడుతుంది. అక్కడినుండి పెద్ద 
కాలువలు త్రవ్వుతాం. తూములు ఏర్పాటు చేస్తాం. చిన్న కాలువలుగా 
ప్రవహిస్తుంది. పంట కాలువలేర్చడతాయి. బోదెలలోకి వెళ్తాయి. పంటలు 
పండుతాయి. జానపదుడైన వ్యావసాయికునికి పంట పండడమనే విషయం 
మాత్రమే అవసరం గాని అతనికి ఈ నీరు ఎక్కడినుండి వస్తుంది? దానికి 
సంబంధించిన సాంకేతిక విధానాలన్నీ అవసరం లేదు. తనవరకు తాను 
ఆలోచించుకుంటూ ఒక పరిధి వరకే ఉంటాడు. అదేవిధంగా విద్యలు ఒకచోట 
పుడతాయి. ఎన్నో శాఖలుగా మారుతాయి. ఉవశాఖలవుతాయి. 
కాలానుగుణంగా కనుక్కున్న నూతన విశేషాలు అందుల్‌ చేరుతాయి. వాటిలో 
ఎవరికి అవసరమైన విద్యను వారు గ్రహించడం, దాని ద్వారా ప్రయోజనం 
పొందడం అనుభవంలో కనిపిస్తుంది. జానపదులు కూడా తమ పరిధిలో 
తమ వ్యావసాయిక జీవనానికి లేదా వివిధ వృత్తులకు, వివిధ పశుపక్ష్యాదులకు 
సంబంధించిన అంశాలు మాత్రమే తనకు అవసరంగా భావిస్తాడు. అతనికి 
జ్యోతిష శాస్త్రంలోని విశేషాలు, సూర్యచంద్రుల్లోని మార్పులు, వివిధ గ్రహాల 


జానపద వాజ్మయం - జ్యోతిషం ౮03 


ప్రభావాలు తనమీద ఏవిధంగా ఉన్నాయి? నక్షత్రాల ఫలితాలు, భూమి 
ఆత్మ, పరిభ్రమణాలు మొదలైన విశేషాలన్నీ అవసరం లేదు. తాను గమనించిన 
తన జీవనానికి అవసరమైన అన్ని విశేషాలు తన భాషలో జీవితంలో 
తులనాత్మకంగా పరిశీలించి తెలియజేస్తాడు. వెనుకనున్న శాస్రీయాంశాలు 
అర్ధం చేసుకోవడం ద్వారా జానపదుల విజ్ఞానానికి, శాస్త్రీయమైన విజ్ఞానానికి 
మధ్య సంబంధం దొరుకుతుంది. ఈ పరిస్థితుల నన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే 
వివిధ వ్యక్తుల మనస్తత్వాలు, వివిధ ప్రకృతులకు స్పందించే రీతులు 
అర్ధమౌతాయి. 

సామెతల్లో భాగంగా కుటుంబ జీవనానికి, గృహానికి, నిత్యకర్మలకు 
సంబంధించినవి ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. 

“అంగట్లో అన్నీ ఉన్నాయి - అల్లుని నోట్లో శని ఉంది, “అంగట్లో 
అష్టభాగ్యం - అల్లుని నోట్లో శనేశ్వరం” అనే సామెతలు నిత్యజీవన వ్యవహారంలో 
మనం ఉపయోగిస్తుంటాం. అత్తగారింటి దైన్యస్థితిని, అల్లుని దుర్భాగ్యాన్ని 
ఈ సామెత చూపిస్తుంది. శనిగ్రహ సంబంధమైన విశేషాలు తెలిసినవాదే ఈ 
సామెతలు చెప్పగలడు. శనిగ్రహం యొక్క కాంతి ప్రభావం వ్యక్తిలో బద్ధకాన్ని 
ప్రేరేపిస్తుందని, అనేక అరిష్టాలకు మూలహేతువౌతుందని, శాస్తాధార 
విషయాల ద్వారా తెలుసుకున్నా జానపదుల సామెతల్లో తన దైన్యస్థితి వర్ణించే 
సందర్భంలో ఈ రకమైన సామెత వచ్చింది. “రామేశ్వరం పోయినా శనేశ్వరం 
తప్పలేదు' అంటూ నిత్యజీవన విషయాల్లోనే కాక ప్రముఖ యాత్రాదుల్లో 
కూడా తమకు అసౌకర్యాలకు జ్యోతిష సంబంధ గ్రహాలను ఉపయోగించుకున్న 
భావన కనిపిస్తుంది. 

వ్యవసాయ సంబంధ సామెతలెన్నింటిలోనో జ్యోతిష సంబంధాంశాలు 
చేరినాయి. 

“అశ్విని కురిస్తే అంతా నష్టం” 

“అశ్విని కురిస్తే ఆరు కార్తెల విడుపు 

“కార్తె ముందు ఉరిమినా, కార్యం ముందు వదరినా చెడుతుంది 

“భరణి కురిస్తే ధరణి పండుతుంది” 


01 


సాహిత్యం ఆ జ్యోతిషం 


“కృత్తికలో కుత్తిక పిసుకుడు" “కృత్తికలో కుత్తుకలు నిండవు” 
“రోహిణి ఎండలకు రోళ్ళు పగులుతాయి” 

“మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడతాయి” 

“మృగశిర కురిస్తే ముసలి ఎద్దు రంకె వేస్తుంది? 

“'మృగశిరతో ముల్లోకాలు చల్లబడతాయి"” 

“మృగశిర కురిస్తే ముల్లోకాలు చల్లబడతాయి* 

“ఆరుద్ర కురిస్తే దారిద్ర్యం లేదు” “ఆరు కార్తెలకు పోతు ఆరుద్ర కార్తె 
“ఆరుద్రలో అడ్జెడు చల్లితే పునాసకు పుట్టెడు పండుతుంది” 
“పునర్వసు, పుష్యాలకు పూరేడు (కముజు జాతి అడవి పిట్ట) అడుగైనా 


తడవదు” 'పుశాల (పుష్యమి కార్తెలో పూరి పిట్ట తడవదు 


“ఆశ్లేషలో అడుగుకొక చినుకైనా అడిగినన్ని వడ్డు” 

“ఆశ్లేష వర్షం అందరికీ లాభం” 

“'మఘ పుబ్బలు వరపైతే మహత్తర క్షామం” 

“'మఘలో చల్లిన విత్తనాలకు మచ్చలు కనబడతాయి 
“పుబ్బలో పుట్టి మఘలో మాడినట్లు' 

“పుబ్బలో చల్లినా దిబ్బలో చల్లినా ఒకటే” 

“ఉత్తర చూచి ఎత్తర గంప - విశాఖ చూచి విడువర కొంప 
“హస్తలో చల్లితే హస్తంలోకి రావు” 

'హస్తలో అడ్జెడు చల్లేకంటే చిత్తలో చిట్టెడు చల్లడం మేలు” 
“హస్త ఆదివారం వచ్చిందటే చచ్చేటంత వాని 

“అన్ని కార్తెలు తప్పినా హస్త తప్పదటి 

“చిత్త కురిస్తే చింతలు కాయును” 

“చిత్త చిత్తగించి, స్వాతి చల్లజేసి, విశాఖ విసరకుంటే అనూరాధకు 


అడిగినంత పండుతాను అందిట వరి" 


“స్వాతి వర్షం చేనుకు హర్షం 
“స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి" 
“స్వాతి కురిస్తే భీతి కలుగుతుంది” 


జానపద వాజ్మయం ఆ జ్యోతిషం 095 


“విశాఖతో మబ్బులు - మజ్జిగతో భోజనం సరి” 
“అనూరాధలో అడిగినంత పంటి 
.. “జ్యేష్ట చెడ కురియును, మూల మురుగ కురియును” 

“మూల కురిస్తే ముంగారు పాడు” 

“మూలలో చల్లిన ఉలువలు మూడు పూవులు - ఆరుకాయలు” 

“రేవతి వర్షం రమణీయం” మొదలైన సావాతలు కార్తెైెలకు 
సంబంధించినవి. 

ఈ విధంగా సూర్యుడు వేరు వేరు నక్షత్రాల్లో కనిపిస్తున సమయంలో 
మారుతున్న ప్రకృతిని, వర్షాదులను అధ్యయనం చేసిన జానపదుని సృష్టి పై 
సామెతలన్నీ. కేవలం ఈ అంశమే కాక జ్యోతిషంలోని అన్ని కోణాలకు 
సంబంధించి ఈ సామెతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంహితా విభాగంలో 
సద్యోవర్షం, ప్రవర్షణాది అంశాలకు సంబంధించిన సామెతలు చాలా ఉన్నాయి. 
అదేవిధంగా ఫలిత జ్యోతిష విభాగంలోని హోరాశాస్తానికి సంబంధించినవి 
కూడా ఉన్నాయి. ఈ సామెతలు దాదాపు అన్నింటికీ బృహత్సంహిత, 
బృహత్పరాశరహోరాది గ్రంథాల్లో మూలాలు కనిపిస్తున్నాయి. 

“చిత్రి నెలలో దుక్కి పుటం పెట్టిన పుత్తడి” 

“అన్ని పైరులకు ఆషాఢం” 

“కార్తీక మాసానికి కడపటి వర్షాలు” 

“'మార్గశిరాన మామిడి పూతి 

“మాఘమాసంలో చలి మంటల్లో పడ్డా పోదు 

“ఉత్తరాన మబ్బు ఏలితే ఊరికే పోదు” 

“హేతువు లేకుందా తీతువు కూయదు” 

“చీమలు చెట్లెక్కితే భూములు పండుతాయటి 

“తూనీగలు ఆడితే తూమెడు వర్షం” 

“మట్టి నేలలో కప్ప అరిస్తే వాన తప్పదు 

“కుక్క పైకి చూచి ఏడిస్తే వాన, క్రింద చూచి ఏడిస్తే చావు” 

“ఎక్కడ ఉన్నా ఏలినాటి శని తప్పదు” 

“రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు” 


96 సాహిత్యం జూ జ్యోతిషం 


“అదును ఎరిగి సేద్యం - పదును ఎరిగి పైరు వేయాలని కాలధర్మాన్ని 
తెలిపే శాస్త్రవాక్యం వ్యవసాయ జీవితం గడుపుతున్న జానపదుల జీవితంలో 
సామెతగా మారింది. 

“దిక్కులేనింటికి దిక్కు ఉండదు” అనే వాస్తు శాస్త సంబంధ సామెతలు 
కూడా కనిపిస్తున్నాయి. 

జ్యోతిషంలోని సిద్ధాంతం, సంహిత, హోరా విభాగాలకు సంబంధించిన 
ఈ సామెతలు, విశ్వాసాలు మనకు కనిపిస్తున్నాయి. ఆలోచించగలిగిన 
విజ్ఞానియైన జానపదుడు ఆకాశం, నక్షత్రాలను గూర్చిన పొడుపు కథలను 
కూడా అనేకంగా వేసుకున్నాడు. 

“ఇంతింత గుడికాదు - ఈశ్వరుని గుడిగాదు - కంచుగోప్రము 
గాదు - కదిలించరాదు” (ఆకాశం) 

“చిన తాంబాలం - పెద తాంబాలం - నూకల బువ్వ - నూనెధార 
(భూమి - ఆకాశం - చంద్రుడు - వర్షం) 

“పేలాలు వేయించాను - పెట్టెలో పెట్టినాను - పొద్దు పొడిచేవరకు 
కనిపించలేదు" (నక్షత్రాలు) 

'పున్నమికి పూత - అమాసకు ఆరగింపు” (తేనెపట్టు) 

“'పగలల్లా పడిన పళ్ళు రాత్రిపూట పారబోస్తాం” (నక్షత్రాలు) 

“ఒక పండు - పండుకు విత్తులు ముప్పది - వాటిలో తెలుపువి 
పదిహేను నలుపువి పదిహేను (కాలం - మాసం) 

“'మాయమ్మకు చాపచుట్టరాదు - మా నాన్నకు పైసలెంచరాదు” (ఆకాశం 
= చంద్రుడు) 

ఈ విధంగా జానపద సాహిత్యంలోని జ్యోతిషాన్ని మనం స్టూలంగా 
గమనించవచ్చు. నక్షత్రాల స్వరూపాలను వారు బాగా గుర్తుంచుకోగలరు. 
[గ్రహాలను కూడా కొన్నింటిని బాగా గుర్తుపెట్టుకోగలరు. కృత్తికా నక్షత్రాన్ని 
'పిల్లలకోడి” అనీ, మృగశిరా మండలాన్ని “గొల్లల కావిడి అని తమకు తెలిసిన 
పేర్లతో పిలుచుకుంటారు. ఉదయకాలంలో కనిపించే శుక్రుని (పొద్దటి చుక్క 


జానపద వాజ్మయం ల జ్యోతిషం 077 


గుర్తించి వ్యవసాయ పనులకు పూనుకోవడం జానపదుల (ప్రత్యేకత. ఈ 
విధంగా జానపద సాహిత్యంలోనూ ఎన్నో విశేషాంశాలు జ్యోతిషాంశాలు 
కనిపిస్తున్నాయి. 

అన్ని రకాల సాహిత్యాల్లో కనిపించే జ్యోతిషాన్ని బట్టి జనుల 
హృదయాలలో ఎంతగా శాస్త్రం నిండిపోయిందో అర్ధమౌతుంది. జానపదుల 
నిత్యజీవనంలోనూ ఈ శాస్త్రం నిండిపోవడం వల్ల వారి ప్రతి మాటలోనూ, 
సామెతల్లోనూ, పొడుపుకథల్లోనూ, సామెతల్లోనూ, కథల్లోనూ, గేయాల్లోనూ 
కూడా శాస్త్ర విశేషాలు వెలువడినాయి. 

సామెతలు, పొడుపుకథలు, నమ్మకాలు అనేవి కొన్ని వందల 
సంవత్సరాల పాటు వ్యక్తులు ఉదాహరిస్తూ, దానిలోని సత్యాన్ని గమనిస్తూ, 
లోటుపాటులను సవరించుకుంటూ ఉండడం వల్ల వచ్చేవి. అటువంటి 
సామెతలు అత్యధికంగా జానపద విజ్ఞానంలో మనకు లభిస్తున్నాయి. అంతే 
కాకుండా జానపద సాహిత్యంలోనూ ఆకాశం ప్రతీకాత్మకంగా వేరు వేరు 
కథనాల మధ్య వ్యక్తమౌతుంది. జానపదునికి ఆకాశం మూలం కావడం 
వల్ల, సూర్య చంద్రాదులే మార్గదర్శకులు కావడం వల్ల, ప్రకృతితో పరిపూర్ణమైన 
సహజీవనం వల్ల నాగరికుల కంటే అధికంగా జ్యోతిష పరిజ్ఞానాన్ని 
సంపాదించుకోగలిగినాడు. తాము పొందిన జ్ఞానాన్ని ఇటువంటి సామెతల 
రీత్యా తరువాతి తరాలకు అందిస్తూ వచ్చాడు. వాటన్నింటిలోనూ వైజ్ఞానిక 
విశేషాలే ఉంటాయి. తరచి చూస్తే విషయం అర్థమౌతుంది. ఆ మార్గంలో 
మరికొంత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా జ్యోతిషం, 
ఖగోళం మనిషి జీవితంపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో అవగతమవుతుంది. 


జ్యోతిర్మయం వాజ్మయం 


“కో అద్దా వేద క ఇహ ప్రవోచత్‌? 

కుత అజాతా కుత ఇయం విసృష్టి? 

ఆర్వాగ్గేవా అస్య విసర్జనేన ధా। 

కో వేదయత అఆబభూవ?” 

ఈ విశ్వం ఎక్కడనుండి పుట్టిందో? ఎవరికి తెలుసు? తెలిసినా ఎలుగెత్తి 
చాటి చెప్పే ధీమంతుదేడీ? ఈ సృష్టి అంతా ఏ విధంగా ఏర్పడింది? దేవతలు 
ఈ సృష్టికి తరువాతి వారు. ఈ చైతన్యజాలము ఎందు జన్మించిందో వారు 
చెప్పలేరు. 

“కో అద్దాం వేద క ఇహ ప్రవోచ ద్దేవా 

అచ్చా పథ్యాకా సమేతి? 

దదృశా ఏషా మవమా సదాంసి 

పరేషు యా గుహ్యేషు వ్రతేషు” 

దేవతా సాన్నిధ్యాన్ని చేర్చే మార్గమేది? అది నిజంగా తెలిసినవారెవరు? 
తెలిసినా దాన్ని బహిరంగంగా తెలియజెప్పగల సమర్భుడెవరు? ఇతరములైనవి 
ఏవో కనిపిస్తున్నాయి కాని అసలు దేవతా నివాసాలు ఎక్కడో అతి దూరంగా 
రహస్యంగా ఉన్నాయి. అవి తెలియరావు. 

ఇటువంటి వైదిక మంత్రాదులన్నీ మనుచుట్టూ ఉన్న ప్రకృతిని, ఆ 


జ్యోతిర్మయం - వాజ్బయం 09 


ప్రకృతినీ మననీ నడిపిస్తున్న శక్తిని గూర్చి తెలుసుకోవటానికి చేస్తున్న 
ఆలోచనలే. ఇటువంటి ఆలోచనల ద్వారా ముందు తమచుట్టూ ఉన్న 
పరిసరాలను, ప్రకృతినీ, మంచి చెడులను, మార్పులను అన్నింటినీ గమనించి 
వాటికి గల కారణాలు అన్వేషించడమే విజ్ఞానం. ఇది ఒక యజ్ఞం లాంటిది. 

మానవుని దృష్టి యోచన, జిజ్ఞాస అంతా మొట్టమొదట జ్యోతిషాన్వేషణ 
వైపే సాగింది. వ్యక్తిలోని ఆనందం, ఆశ్చర్యం, సందేహం, భయం మొదలైన 
అన్ని భావాలను మేల్మ్కొల్పడానికి జ్యోతిస్సులే మూలమైనాయి. తమకు కలిగిన 
ప్రశ్నలకు సమాధానాలు వెత్తుక్కోవడానికి జ్యోతిస్సులు ఆధారమైనాయి. ఒక 
ప్రత్యేక పరిశోధనా సమయంలో మరి కొన్ని కొత్త విషయాలు తెలిసి ఆశ్చర్యానికి, 
ఆనందానికి హేతువులైనాయి. దీని ద్వారా విజ్ఞానాభివృద్ధి సాధ్యమైంది. ఈ 
విజ్ఞానాభివృద్ధి జ్యోతిర్విజ్ఞానంతోనే ప్రారంభమైంది. 

కాంతివత్పదార్థాలైన జ్యోతిస్సులు నిత్యం వ్యక్తిపై తమ పరిపూర్ణ 
ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. జ్ఞాన బీజాలైన ఈ జ్యోతిస్సుల వల్లనే 
వ్యక్తి యొక్క ఆలోచనలు చీకటి నుండి వెలుగువైపు నడిచి ఆనందమార్గంవైపు 
ప్రయాణం చేశాయి. అటువంటి ఈ అధ్యయనం ద్వారా విజ్ఞానాభివృద్ధి 
జరగడం ఒక పార్యమైతే, మరో పార్వ్వంగా సాహిత్యం ఉద్భవించింది. ఈ 
సాహిత్యం ద్వారా తాము కనుగొన్న విజ్ఞానాన్ని పక్కవాడితో పంచుకోవడం 
సాధ్యమైంది. విజ్ఞానాన్ని విజ్ఞానంగా ప్రచారం చేయడం కన్నా సాహిత్య 
రూపంగా ప్రచారం చేయడం వల్ల తాము తెలుసుకున్న అంశాలు అందరికీ 
తెలపడం, ఇతరులు ఆలోచించిన అంశాలను తాము తెలుసుకోవడం, గుర్తు 


పెట్టుకోవడం సులభమైంది. 


జ్యోతిషం ఒకరింట్లో కూర్చోబెట్టి బలవంతంగా చదివించే చదువు 
కాదు. గురుకులంలో మాత్రమే అబ్బే విజ్ఞానం కాదు. జ్యోతిషాన్ని విశ్వ 
ప్రయోగశాలలో ప్రకృతి యంత్రాల సహకారంతో అధ్యయనం చేయాలి. 
ఎవరికి చేతనైనంత వారు పరిశీలించవచ్చు. ఎవరు ఎంత (గ్రహిస్తే అంత 
(గ్రహించవచ్చు. దీని ద్వారా పొందే ఆనంద, ఆశ్చర్యాలకు అంతులేదు. ఆ 
అనుభూతులను కూడా ఎవరి స్థాయిలో వారు పొందవచ్చు. ఈ జ్ఞానం 


బలల నన నానాకాలలా 


100 సాహిత్యం - జ్యోతిషం 
కేవలం చదువుకొన్న వారికి మాత్రమే తెలిసేది కాదు. జానపదుల నుండి 
జ్ఞానపథుల దాకా ప్రతి ఒక్కరికీ తెలిసే విశేషమైన జ్ఞానమీ జ్యోతిర్విజ్ఞానం. 

ఒక క్రమంలో సూర్యచంద్రాదుల సంచారం, ఉదయాస్తమయాలు, 
బుతువుల ఆగమనం, నక్ష్మతోదయ అస్తమయాలు, క్రమంలో వచ్చే 
ప్రకృతిలోని మార్పులు, గ్రహసంచార క్రమం, చంద్రుడు వేరు వేరు నక్షత్రాల 
దగ్గరలో రోజూ సంచరించడం మొదలైన క్రమ పరిణామంలో ఉన్న అంశాలన్నీ 
వ్యక్తిపై ప్రభావం కలిగించి జ్యోతిస్సులపై ఆలోచనలు అధికంగా కలిగించాయి. 
ఈ అంశాలే క్రమంలో జ్యోతిర్విజ్ఞానంగా మారి సాపిత్యరూపంగా 
ప్రకటితమైనాయి. 


కనిపించే. ఆకాశంలోని నక్ష్మత్రమండలాలు, వాటి ఆకృతులు, 
అధిదైవాలు, రాశులు, వాని ఉదయ అస్తమయాలు, ప్రక్కనే ఉన్న ఇతర 
రాశి, నక్ష్మత్రాధిపతులు వంటి ఎన్నో అంశాలు సాపొత్యరూపంలో 
వ్యక్తీకరించడానికి కారణమైనాయి. మనకున్న సాహిత్యాన్ని ఆలోచిస్తూ పోతే 
ఏదైనా కథ ఏర్పడాలంటే దాన్ని వ్రాసిన వ్యక్తికి అది అనుభవంలోకి అయినా 
వచ్చి ఉండాలి, కనీసం ఊహించగలగాలి. ఈ రెండూ ఏర్పడడానికి ఏదో 
ఒక మూలం ఉంటుంది. అక్కడనుండి తమ తమ జీవితాలకు అనుగుణమైన 
విధంగా కథాగమనాన్ని ఏర్పాటు చేసి ఎదుటివారికి అర్ధమయ్యే విధంగా 
తెలిపే ప్రయత్నం చేస్తారు. మూలం మనసులో పెట్టుకొనే వాడు కథకుడు, 
వ్యక్తీకరించే విధానం అక్కడ వింటున్న లేదా చదువుతున్న శ్రోత లేదా పాఠకుని 
యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ఒక విజ్ఞానాంశాన్ని అదేవిధంగా చెపితే 
సాధారణ పాఠకునికి అర్థం కాదు. కాని జ్యోతిష విజ్ఞానం అందరికీ 
తెలియాల్సిన అవసరం ఉంధనే దృష్టితో మొదలైన ప్రతీకాత్మక సాహిత్యం 
నేడు బహుముఖాలతో విస్తరించి వ్యక్తికి ఆనందాన్నిస్తూ, న్ఫూర్తిని 
పెంపొందిస్తుంది. మూలాలను అన్వేషిస్తున్న సమయంలో జ్యోతిషజ్ఞానం 
లేకుండా ప్రయత్నం చేస్తే అటు వేదానికి, ఇటు సాధారణ సాహిత్యానికి 
కూడా అన్వయం దొరికే అవకాశం లేదు. వేదాంగంగా జ్యోతిషం ఉండడం 
వల్లే వేదానికి అర్ధం చెప్పడం సులువు అవుతుంది. అదేవిధంగా పురాణ 
పాత్రలు, సంబంధిత సాహిత్యానికి మూలం జ్యోతిషమే అవుతుంది. 


జ్యోతిర్మయం - వాజ్మయం శే0గ 


ఇంకా పరిశోధించాల్సిన సాహిత్యం ఈ మార్గంలో ఎంతో ఉంది. 
సత్య హరిశ్చంద్రుని కథలో అతని పేరులో 'చంద్రుడు అతని వెంటబడిన 
వాడు 'నక్షత్రకుడు” కావడంలో బెచిత్యాన్ని గమనించాలి. సావిత్రి యమ 
సంవాదంలో ఉన్న జ్యోతిష విశేషాలను అధ్యయనం చేయాలి. వేరు వేరు 
పురాణ కథలను జ్యోతిషం లేదా ఖగోళ మండలాల మాధ్యమంగా గమనిస్తే 
ఎన్నో జ్యోతిష ప్రతీకలు పురాణ పాత్రల్లో ప్రత్యక్షమౌతాయి. సాహిత్య 
మూలాలను అన్వేషించే అవకాశం కలుగుతుంది. 

భాషాపరంగా కూడా ఎన్నో పదాలు జ్యోతిష మూలమైనవి ఉంటాయి. 
జ్యోతిషం కాల సంబంధ శాస్త్రంగా భావిస్తే కాల స్వరూప పదజాలమంతా 
జ్యోతిషానికి అనుబంధమే అవుతుంది. ఖగోళ పరమైన పదజాలాన్ని నిత్య 
జీవితంలో వేరు వేరు సందర్భాల్లో మనం వినియోగిస్తూనే ఉన్నాం. ప్రకృతి, 
కాలం అనుబంధాలతో కూడుకున్న పదాల్లోనూ జ్యోతిషాంశాలుంటాయి. 
ఎన్నో (గ్రహాలకు సంబంధించిన పదజాలం కూడా నిత్యజీవనంలోని 
సంఘటనలకు ్రతీకగా ఉపకరిస్తుంది. ఉదాహరణకు *1భమణం” పదం 
జ్యోతిర్లోళాల కదలికలను తెలియజేస్తుంది. (భమ దీనినుండే వచ్చి ఉండవచ్చు. 
“అమాంతం” అనే పదం జ్యోతిషంలో పక్షాలను చెప్పే సందర్భంలో అమాంత 
పక్షం, పూర్ణిమాంత పక్షంగా పిలుస్తారు. తెలుగులోనూ మొత్తం, ఒకేసారి 
అనేక భావాలను చెప్పడానికి కూడా ఇదే పదాన్ని వినియోగిస్తుంటాం. 
ఇటువంటి పదాలనెన్నింటినో ఆలోచించి స్పష్టమైన ఉదాహరణలిస్తే భాషా 
పరమైన అంశాలకు కూడా కొంత జ్యోతిష వినియోగం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

మనం నిర్వహించుకునే పండుగల వెనుక కూడా జ్యోతిష విజ్ఞానమే 
మూలమవుతుంది. పండుగలను నిర్వహించుకోవడానికి అవసరమైన 
సమయాన్ని ఖగోళమే సూచన చేస్తుంది. మొట్టమొదటి మానవుడు తనకు 
సంతోషం కలిగించిన ప్రకృతి ఉన్నప్పటి నక్షత్రమండలం కనిపించిన రోజు 
పండుగ చేసుకోవడం, తనకు ఇబ్బంది కలిగించిన నక్షత్రం కనిపించిన రోజున 
వ్రతాలు నిర్వహించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. వ్రతాదుల్లో నియమం 
ఉంటుంది. పండుగల్లో ఆనందం ఉంటుంది. ఆ యా పండుగలను నిర్వహించే 
విధానాన్ని ఆనాటి ప్రకృతికి అనుసారంగా ధర్మశాస్త్రం సూచనలు చేస్తుంది. 


102 సాహిత్యం జా జ్యోతిషం 


ఉదాహరణకు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే తూర్పు ఆకాశంలో 
సూర్యోదయానికన్నా ముందు “వినాయక మండలం” ఉదయిస్తుంది. అందుకే 
అదే రోజున ఆ పండుగను నిర్వహించాలి. ఇట్లాగే అన్ని పండుగల్లోనూ 
తిథికి ప్రాధాన్యం ఇచ్చే విధానం ఉంది. విజయదశమి, నరక చతుర్దశి, 
సుబ్రహ్మణ్య షష్టి శ్రీకృష్ణాష్టమి, శ్రీరామ నవమి, బుషి పంచమి, రథ సప్తమి, 
- ముక్కోటి ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, అనంగ త్రయోదశి, దీపావళి, 
హోళిపూర్ణిమ వంటి పండుగలు చాలా వరకు తిథులనే అనుసరించి ఉంటాయి. 
కాబట్టి మన పండుగల వెనుక కూడా నక్షత్ర, గ్రహ మండలాల కథాకథనాలు, 
సూర్యుని సంక్రమణాలే ఉంటాయి. వీటి దృష్ట్యా పండుగలను అధ్యయనం 
చేయడం ద్వారా తెలుగువారి పండుగలే కాకుండా, భారతీయమైన సార్వత్రిక 
వ్రతాలు, పండుగలు, నోములకు మూలాలను అన్వేషించవచ్చు. ఒక 
ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్వహించే ఇటువంటి ఉత్సవాలకు కారణాలను 
కూడా అధ్యయనం చేసే అవకాశం ఉంది. 


ఒక వృత్తానికి 360 డిగ్రీలు మాత్రమే ఎందుకుండాలి? మాసాలకు 
చైత్రం, వైశాఖం, జ్యేష్టం అనే పేర్లలో వైజ్ఞానిక భావన ఉందా? వారాల 
పేర్లకు ప్రపంచ వ్యాప్తంగా ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 
అనే [గ్రహాల పేర్లు పెట్టి ఎందుకు పిలుచుకుంటున్నాం? నక్ష్మత్రాల పేర్లతో 
కూడుకున్న పట్టణాలు ఏ విధంగా ఏర్పడి ఉంటాయి? ఉదా: విశాఖ పట్టణం. 
ఇట్లా ఆలోచిస్తూ పోతే మన నిత్యజీవితంలో ఆలోచించే ఎన్నో అంశాలకు 
ప్రకృతి ఆధారం. ప్రకృతికి మూలమైన ఖగోళం ఆధారం. ఖగోళాన్ని భూగోళం 
పైని వాతావరణానికి అనుకూలంగా అధ్యయనం చేసే జ్యోతిషమే అన్నింటికీ 
మూలం. ఆ మార్గమే జ్యోతిర్మార్గం. అందుకే జీవితమంతా జ్యోతిర్మయమే. 
వాజ్ఞయమంతా జ్యోతిర్మయమే. 


01201. ౧2౮6 


శివునికి వాహనం “నంది” మాత్రమే ఎందుకుండాలి? 

పార్వతికి వాహనం 'సింహం'గా ఎందుకు నిర్ణయించాలి? 
విష్ణువుకు గరుడుడు, సరస్వతికి హంస వాహనాలే ఎందుకు? 
ధ్రువుని కథలోని ధ్రువుడు పురాణ పాత్రా? ఆకాశంలోని ధ్రువుడా? 
నరకాసుర వధ అంటే రాక్షసుణ్ణి చంపడమా? అయనం మారడమా? 
దక్షయజ్ఞ ధ్వంసంలో చివరకు దక్షునికి గొట్టి తల ఎందుకు పెట్టారు? 
కార్తికేయుడంటే కృత్తికా నక్షత్రానికి కుమారుడా? 

శివుడు చూడడం వల్లే మన్మథుడు మరణించాడా? 

అర్జునుడు (ఫల్గుణుడు) ఏ చేపలను చంపి, కన్యను పెళ్ళి చేసుకున్నాడు? 
న వ 

నహుషుడనే వాడు భూమి మీద రాజా? ఆకాశంలోని మండలమా? 
చంద్రునికి ఇరవై ఏడు మంది భార్యలున్నారా? 

తారాశశాంకంలో గ్రహాల మధ్య వివాహాలకు అవకాశం ఉందా? 
ఇంద్రుడు వృత్రాసురుని చంపినాడా? 

త్రిపురాసురులెవరు? ఎట్లా మరణించారు? 

రాహుకేతువులు సూర్యచంద్రులను ఎందుకు పట్టి పీడిస్తునారు? 


వ య 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 


రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి 





ఆ౧౧౭| : 1౧౦ త్ర161096202606౧)౫/.౧61 
౪/90 : ౪0404.19109620266౧0౫/. ౧61 





